


శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం - 1 


ల్‌ 


కూర్పు 
చలసాని ప్రసాద్‌ 





విప్లవ రచయితల సంఘం 
ఆంధ్రపదేశ్‌ 
1999 


30.09.1999 

ప్రభవ 

తొలి కూర్పు 1928 : మలికూర్పు 1999 
పరిణయ రహస్యం 

రచన 1924 

శ్రీ శ్రీ సాహిత్య సర్వస్వం- 1 





కాపీరైటు : శ్రీరంగంవెంకటరమణ (జూనియర్‌ శ్రీశ్రీ) 
2/1, ఎస్‌ బి రోడ్డు, 
మండవల్లి, మద్రాస్‌ - 600 028 
ప్రచురణ విప్లవ రచయితల సంఘం 
ఆంధ్రప్రదేశ్‌ 
కూర్చు చలసాని ప్రసాద్‌ 
విశాఖపట్టణం 
కవర్‌ కంపోజింగ్‌ లక్ష్మీ డిజిటల్‌ గ్రాఫిక్స్‌ 
హైదరాబాద్‌ 
టెక్ట్స్‌ కంపోజింగ్‌ ఫాంట్‌లైన్‌ గ్రాఫిక్స్‌, 
బాగ్‌లింగంపల్లి, 
_హైదరాబాద్‌-44, ఫోన్‌ 7660000 
ముద్రణ చరిత గ్రాఫిక్స్‌ 


చిక్కడపల్లి, హైదరాబాద్‌, ఫోన్‌ 7607361 
సోల్‌ డిస్టిబ్యూటర్స్‌ : నవోదయ బుక్‌ హస్‌, 

3-3-865, ఆర్య సమాజ్‌ ఎదురునిధి 

కొచిగూడ, హైదరాబాద్‌ - 500 027 

ఫోన్‌ . 4652387 


రూ : 30/- 


వేకువ 


చుక్కలు చూస్తున్నాయి కోళ్ళు కూస్తున్నాయి కాకులు కావు కావు మంటున్నాయి 
అప్పుడే పొడుస్తున్న లేత కిరణాలు చొచ్చుకుని వస్తున్నాయి. రాత్రి గడిచిపోయింది 
చదల చీకటి కదల బారింది శ్రీశ్రీ తొలి కావ్యం “ప్రభవ వెలుగు చూసింది ఇది 
అచ్చయినప్పుడు శ్రీశ్రీకి పద్దెనిమిదేళ్ళు ఈ దశలో తనేమిటో తానే చెప్పుకున్నాడు 
శ్రీశ్రీ. “అటు విశ్వనాధ, ఇటు కృష్ణ శాస్రిల ప్రభావాలనించి బయట పడడానికి నాకు 
పదేళ్ళు పట్టింది ' “విశ్వనాధ పద్యాలంటే కొంపెల్ల లాగా నాకూ ఎడతెగని మోజు), 
“తెలుగు సాహిత్యం నన్ను 1930 దాకా నడిపిస్తే, ఆ తరవాత దాన్నినేను నడిపించాను ' 
తొలిదశలో తాను పీల్చిన గాలి, తాగిన నీళ్ళు, తిన్న అన్నం మనందరి అనుభవంలోకి 
తెచ్చాడు శ్రీశ్రీ 
“ప్రభవ కన్నాముందు 'దివ్యాలోచనములు' గీతం 'స్వశక్తి పత్రికలో అచ్చువేశారు 
పురిపండా అప్పలస్వామి అందులోని మూడోపాదం మాత్రం శ్రీశ్రీకే గుర్తు లేదు 
ఓ మహాత్మా! త్వదీయ మహోన్నత ప్రభావ 
మింతని తెలుప నెవ్వారి తరము? 


దివ్యాలోచనములు ప్రసాదింపుమయ్యా! 

“పభవికి తొలి బీజం ఇది దీనినించి మొలకెత్తి, చిగురేసి, పూసి, కాసిందే “ప్రభవ' 
అయితే ఇందులో కొంపెల్లకి సార్దకత కన్నా సమాస తత్పరతే కనిపించింది ఈ విమర్శ 
సవ్యమే అనిపించింది శ్రీశ్రీకి కూడా 

అటు “ప్రభవ'కీ, ఇటు “మహా ప్రస్థానం గీతాలకీ మధ్యలో ఇంచుమించు 
అయిదేళ్ళ ఎడం వుంది ఈ “పంచాబ్ద్బంబులు' శ్రీశ్రీ కవితా జీవితంలో అతి 
కీలకమయినవి “ప్రభవిలో ప్రతిధ్వనులుంటే “మహాప్రస్థానం లో ధ్వనులున్నాయి 
వీటి నడుమ తమ కవితాకంరాలని వినిపించినవే 'స్వర్గదేవతలు' వీటికి చెవి ఒగ్గితేనే 
శ్రీశ్రీలో రాబోతున్న పెనుమార్పుని మనం ఆకళించుకోగలం. విటిలో మనకి గొప్ప 
పెనుగులాట కనిపిస్తుంది ఈ తపన మనని ఆకట్టుకుంటుంది ఈ అయిదేళ్ళలో 
తను రాసిన ప్రతి కవిత గురించిన విశ్లేషణ తానే చేసుకున్నాడు శ్రీశ్రీ. మంచి 
విమర్శకునిగా తన కవితలని తానే తూకం వేసుకున్నాడు. అందుకనే ఆ తరవాత 
చలాన్ని “తూచవద్దు. అనుభవించి, పలవరించమన్నాడు'. తన కవితా గమ్యం 
చేరుకోవడానికి అనువైన గమనం తీర్చి దిద్దుకున్నాడు విటన్నింటి ఆనుపానులు 
తడుముతూ శ్రీశ్రీ నోట్సు రాసుకున్నాడు అది మా దగ్గర పదిలంగా వుంది శ్రీశ్రీ 


కవిత్వంలోని మెలకువలని అధ్యయనం చేసి, అవగతం చేసుకుందికి వీలుగా శ్రీశ్రీ 
నోట్సు యధాతధంగా అందరి ముందు వుంచుతున్నాం 


ఈ సంపుటం కూర్పు గురించి చిన్నమాట ఇందులో తొలినించి తుది దాకా మేం 
పాటించింది కాల క్రమణికే అయితే ఇందుకు మూడు మినహాయింపులున్నాయి 
పెళ్ళిళ్ళకు రాసిన పద్యాలు ఒక క్రమంలో వేశాం పిట్స్‌బర్గ్‌ (అమెరికా) లో 
నెలకొల్పబడిన తిరపతి వెంకటేశ్వరుడిని ఉద్దేశించి శ్రీశ్రీ చెప్పిన పద్యాలు విడిగా 
వేశాం అనువాదాలు చిట్టచివరకి చేర్చాం ప్రభవ (1928) నాటికీ, శ్రీశ్రీ సాహిత్య 
సంపుటాలు (1970) నాటికీ దొరకని కవితలు పది పోగుచేసి ఇందులో పొందు 
పరిచాం శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం సార్దకం కావాలనే మా పూనిక, పట్టుదల, 
ప్రయత్నం. ఎందరెందరి అండదండలతోనో ఇవి నెరవేరుతున్నాయని అందరికీ 
మేము మరోసారి విన్నవించుకుంటున్నాం సాహిత్య సంస్థగా ఇది మా బాధ్యతల్లో 
ఒకటని కూడా గుర్తిస్తున్నాం 
విశాఖపట్నం 
30 09 99 





శ్రీ శ్రీ, రావిశాస్త్రి, చలసాని ప్రసాద్‌ 


[రాల 


నవవసంత ప్రాతరంచిత 
భువనమోహన కుసుమ వల్లరి 
(గ్రీష్మకాలాతప భరమ్మున 
గీటడంగినది 


గాఢ నిద్రాముద మేల్కని 

కనుల దెజచిన కణమునందున 
స్నాన మని విని నంత నిలువున 
జలదరించితిని 


ఆ యకొల ప్రళయ రుంరూ 
వాయువులలో తెన్ను తెలియని 
యత్యప్రాయ స్థితిగతుల యం 
దవశతలు గలిగె 


నా శిశుత్వాజ్ఞాన వేళా 

నష్ట మాతృచరిత్ర నెజబుగను 
తావకానిర్వాచ్య సద్వా 
తృల్యమున దల్లీ! 


ఇపుడు నీవు గతించినంతట 
నెచట దెలియని లోప మొదవెడు; 
ఇవి నితాంతాజ్ఞాత నిష్టర 

చివస నిచయములు. 


త్రిదివ ధామప్రధిత గాయక 
మధురరుతముల నడుమ నించుక 
మామకీనాలస రవమ్ముల 
మనసు నిల్పంగదే! 
అంకితం 


నుద్దులు 
అమ్ముః 
శ్రీశ్రీ 


Tet Te Be షి ళం ళం TOT ళం చల టరు ళు Te TUT Tt లలి 


శ్రీశ్రీ జన్మించిన రెండేళ్ళ లోపుగానే కన్నతల్లి గతించగా, తండ్రి వెంకట రమణయ్య మళ్ళీ పెళ్ళాడారు పినతల్లి శ్రీశ్రీని 


య 


గోముగా పెంచింది ఆమె కూడా శ్రీశ్రీకి దక్కలేదు 1924లో చనిపోయింది “ప్రభవి ఆమెకే అంకితం కన్న తల్లి పేరు అప్పన్న 


కొండకాగా, సవతి తల్లి, కాదు పెంచిన తల్లి పేరు బంగారు కొండ కావలసింది, సుభద్రమ్మ 


విషయానుక్రమణిక 


ఒకటి ప్రభవ 


4 


ఉపక్రమణిక పురిపండా అప్పలస్వామి 


1. ప్రకృతి గీతములు 


1: 


౧ ర HY రా ౮ 2 OO గు 


స్వే చ్చ 


. మేఘశకలము 


ప్రకృతిగీత 
అభిలాష 
మయూరనర్తనము 
రజనీ గొనము 
మాతృగీతి 


. సముద్రఘోషము 
. మృత్యు ప్రబోధము 


2. పణయగీతములు 


రారా అ లట గు = 


అభిసారిక 


. పణయోద్రేకము 


వియోగ వితర్మము 
వియోగశాంతి 
ప్రభాతగానము 
నిరీక్షణము 


3. ప్రకీర్ణగీతములు 


వ 9S సర =పే 


ప్రళయనర్తనము 
గీతపద్యాలు 
అంతిమయాత్ర 


. మత స్వీకృతి 


4. సమీక్ష 


1 


భారతి (కొంపెల్ల జనార్దనరావు) 


2 ఆంధ్ర సాహిత్య పరిషతు(త్రిక 


13 
13 
15 
16 
16 
17 
18 
19 
20 


22 
22 
23 
24 
25 
26 


27 
27 
28 
29 


37 
37 


రెండు... స్వర్గ దేవతలు 
1 కవితలు 


(టు GG గు గా గా సు సు సగ గా గె గం వ wh wh wh mk mh wh కామీ arn 
nn 6d6adNooO తగ Rం౦0ఠ౫అష రారా త దస్‌ డే 6 


9౦౫౦ *+ ౦6౦౮౯౮౫౩ టల గి ఎ 


సమరాహ్వానము 
విజయ విహారము 
అహర్ముఖము 
అంతఃస్పమాధి 

నౌ సొద - నా రొద 
అగ్ని హోత్రము 
కవితాశిల్పమునకు 
సంధ్యాఖావన 
విరహవంశి 

ఆంధ్ర కవితా పితామహుడు 
అంధకారము 
సముద్రపుటొడ్డున 


. నిశీధ సొంత్వనము 
. తమస్విని 

. మధుమూర్తి 

- సువ్తాస్థికలు 

. సుమారున 

3 ఖావిదృష్టి 


గీటి 


| స్వేచ్చావహంగము 
. హారతి 


వేణుగానము 


. లాస్యతృష్ణ 


బౌద్దతేజస్సు 
శ 


. ఖావనాపథి 

. మూగతలవులు 
. వనదృశ్యము 
. స్యర్గదేవతలు 


ఖండశశి 
దివ్యానుభూతి 


a విద్యున్మాలికలు 
. రీతిక 


41 
42 
44 
45 
47 
48 
49 
50 
50 
51 
53 
54 
55 
56 
57 
58 
59 
60 
62 
62 
63 
64 
66 
67 
68 
69 
70 
72 
74 
75 
75 
77 


33. 
34. 


35 


36. 
37. 


38 


39. 
40. 


శ్రీశ్రీ విలాస వీధులు 
పభఖాతగానము 

కేళి 

ప్రభాతపూజు 
కల్యాణగీతి 

శ్రీ 


పరిణయ పంచరత్నములు 
శ్రీనివాసా! 


గ్‌ 


2. అనువాదాలు 


{© 6 1 0 0AONDND ఎ 


సంగీతము 
ఇనోని 

శోకదేవి 

కోల్పడిన (పేమకు 
బాల్యం 
బహాష్కుతుడు 
పచాసులు 
తిరుగుబాటు 
చెజువు 


3. ఫుట్‌నోట్స్‌ 
4. పరిణయ రహస్యము 


ముందూ వెనక (చలసాని ప్రసాద్‌) 2 


ఒకటవ (ప్రకరణము 
రెండవ (ప్రకరణము 
మూడవ ప్రకరణము 
నాలుగవ ప్రకరణము 
ఐదవ ప్రకరణము 
ఆరవ ప్రకరణము 
ఏడవ ప్రకరణము 
ఎనిమిదవ ప్రకరణము 
తొమ్మిదవ ప్రకరణము 
పదియవ ప్రకరణము 


78 
78 
79 
80 
81 
82 
83 
84 


85 
86 
94 
96 
ర 
99 
100 
101 
101 


102 


he 


oo oOo ఇ రాల ఏ లు 


12 
13 


ఉపక్రమణిక 


సారస్తుతారానునంనీ నేడు ప్రభవించుచున్న కావ్యవల్లరులలో ఖండకావ్యమగ్ర 
తాంబూలమును స్వీకరించుచున్నది. ఒకప్పుడు పురాణములతోడను, మజొకప్పుడు 
ప్రబంధములతోడను అలంకరింపబడు తెనుగు తల్లి నేడు ఖండకావ్య సంపుటములతో 
నలంకరింపబడుచున్నది ఆ దినములకును ఈ దినములకును పోల్కియేలేదు నాటి చవులు 
వేరు, నేటి చవులు వేరు నాటి కవులకు పాండితీ ప్రకర్షమే ముఖ్యము నేటి కవులకు స్వేచ్చయే 
ప్రధానము. వారు చాలవరకు తమ ప్రభువుల మెచ్చించుకొజకు కృతుల రచించిరి నేటి మన 
వారొకరి కొజకు వ్రాయుచుండుట లేదు స్వాతంత్ర్యమును విడిచి యొరులకై రచించు కావ్యమున 
కవితామతల్లి ఛాయామాత్రగ దర్శన మొసగును స్వేచ్చా రచనల యందాదేవి దివ్య సందర్శనము 
లభ్యమగును మొదటి విధమున నిర్మితమైన వసుచరిత్రయందుకంటె రెండవ విధమున 
నిర్మితమైన భాగవతమునం దామె కళా ప్రపూర్ణయై విలసిల్లుచున్నదనుట నిర్వివాదాంశము. 

ఇవి కేవల స్వేచ్చాదివసములు ఆంధ్ర వాజ్మయమునకిది స్వర్ణయుగము కాకున్నను ఆ 
యుగారంభమున కివి ప్రధమ దివసములనుట తధ్యము తిరుపతి వేంకటేశ్వర కవులతో ఆంధ్ర 
వాజ్మయము పతనోన్ముఖమైనదను వారితో మాకుంబని లేదు ఈ స్వేచ్చాదివసములలో ప్రభవించినదీ 
“ప్రభవ ప్రభవాబ్బమున కవి హృదయము నుండి వెలువడిన ఖండకావ్యములు “ప్రభవ 
యనుపేర సంపుటీకరణము గావింపబడినవి. గ్రంధకర్తయగు శ్రీశ్రీనివాసరావు గారిందలి 
ప్రతిగీతమును తాము రచింపగనే నాకడకు గొనివచ్చి శ్రవణానందము కలిగించు చుండెడివారు. 
కేవలము కడు పిన్నవయసుననే యిట్టి “అలితభావ కవితా వియద్యాహిని యలవడినది వీరికి. 
“ప్రభవ యందలి “ఆధునిక దివ్యఖండ కావ్యములు" త్రిభాగ విభాగితములు 


1. ప్రకృతి గీతములు 


ఇందు మొదటిది "స్వేచ్చ". గంభీరమగు ధ్వనిని కవి యీ చిన్ని గీతమున చక్కగ నిముడ్చగలిగెను. 
పరికింపుడు 'ఆ మహోన్నత దివ్యవృక్షాగ్రమందు' (మానవలోకమున) “పత్రసంఘముల నడుమ 
(తోడి మానవుల నడుమ) 'జీవించియున్న కాల మాటపాటలతో బూర్తియైన వెనుక - కళల గోల్పడి 
కలుషపంకమున జిక్కి - నశింపక - క్రొత్త జెక్కల ధరించి అతి నిరాఘాటముగ విహాయసపధాల 
నెటుకపడరాని యెచటికో ఎగసిపోదు'నని కవి మానవజీవిత రహస్యమును గొంతెత్తి పాడుచున్నాడు. 
ఓహో! ఈతని స్వేచ్చ్భాభావము మెచ్చదగినది 
నవీన కవికుమారులకుం బలెనే శ్రీనివాసరావుగారికి ప్రకృతి లక్షియుపాస్యదేవత. అతడామెను 
పూజించును. ఆమె యంకమున నాటలాడును. ఆమెను గూర్చి పాట బాడును మాటలాడును 
ఆమెయందలి అన్వయముగాని వింత దృశ్యములను బాలునివలె ప్రశ్నించును ఆమె శరీర 
'సౌరభాకృష్ణ మధుర సంస్పర్శ సుఖము'న మైమరచిపోవును ఒకపుడామెను గాంచి 
మాధురీ మోహనంబిది! మసృణకుసుమ 
వాసనా వాసితంబిది! వైభవ ప్ర 
భావ బంధుర బహుతర ప్రభలకెల్ల 
ఆటపట్టిది! ఇచట చే నాడుకొందు! 
నే రర ఈ 


ఇది మనోజ్ఞ ప్రకృతిధామ మిచట. జేరి 
అమృత పేశల నవమాధురిమము గూర్పు 
విహగకలకూజిత ధ్వనీ విధములందు 
స్వీయకంరారవము మేళవించుకొందు! 
అని “మరల మరల మంజుల గాన యురులందేలు'ను. ఒకపుడు వినువీధి( బరిభ్రమ మించు 
మేఘశకలము గాంచి 
ఈ ప్రకృతి గాఢ రాహస్య మజుంగలేక 
చంచల మనస్కతం బరిభ్రమించు నాకు 
విశ్వపథముల నడయాడి వేసరిలుట 
అన్ని విధముల భావ్యమే యగును గాని - 
ఓ వలాహక శకలమా! నీవు కూడ 
నావలె బరిభ్రమించు చున్నావదేల? 
అని ప్రశ్నించును. 'సాంద్రచంద్రికా సముజ్ఞ్వల దివ్యశర్వరీ ప్రశాంతవేళ లం' దధిక సంభ్రమమున 
- సృష్టి సౌభాగ్య విభవవైచిత్రి గాంచి పరవశతనాంది గొంతెత్తి పాడుకొనును ' 
ఈతని “రస పిపాసాతుర హృదంతరాళమునకు బకృతియో షామృదూక్తులమృతనిభముగ 
హర్ష దాయకములు ” 


2. ప్రణయ గీతములు 


ఇవి కేవలము పరమేశ్వరుని పరముగ రచింపబడినవి. పవిత్ర భావపుంజీ భూతములైనవి. 
'కందళించిన హృదయారవింద సుమము' నా “పరంజ్యోతి” స్వరూపమునకు 'భక్తి పూర్వకముగ 
సమర్పణ' మొనర్చుచున్నాడు కవి ఆ జగదేకపతి గూర్చి యభిసరణము సలుపునపుడు 

దుర్గమ భయంకరారణ్య దుర్గములును 
ప్రళయకాల సమాన విభావరులును 
ప్రణయరాజ్యరమా ప్రాణపతికొణికయి 
తరలి యరిగెడు నా కవాంతరములగునేె! 

అని నిశ్చలత్వమును గాంచుచున్నాడు. “వియోగాన్ని యతిశయించి తన యంగకముల నెల్ల. 
గాల్చునపుడు కాజుచున్న యనంతాశుకణములందు స్నాన మొనరించి, తాప ప్రశాంతి 
నందెదననియు, “అంతమే లేని విరహాంబు రాశి పొంగి పొరలి, తను వెల్ల ముంచునపుడు 
“పూనికతో దానిమధియించి' అనంత సుఖసుధా స్వాదురసమును దుదకుబడసెదననియు, తన 
“హృదయాంతరముని “భయంకర విరహ గాథాంధకారమలము కొనునపుడు అందే సహస్ర 
కిరణదేదీపష్యమానకాంతి నరసెదననియు “వియోగశాంతి' గనుచున్నాడు కవి దెంతటి యున్నత 
భావము! ఎంతటి సరళ స్వభావము! 

“సముజ్వ్వల రజనీ విలాస పధముల ననుగమించుచు గుంజకుంజాంతరముల' నా విశ్వంభరుని, 
సురూప సందర్శనాశ 'నదేపనిగి నన్వేషించి, “విషణ్ణ గీతారవమున' బాహ్య విశ్వమ్ము మజచిపోయి, 
కడు దపించును వడ వడ వడకి వడకి 

“అతి పవిత్ర ప్రవూజ్యమన్యోన్య హృదయదీప్తమని యొండొరుల (ప్రేమ దెలిసి కొని “ప్రబలకష్ట 
పరంపరల్‌ ప్రతిఘటించి' నేటి వజకు నిల్చిపోయి, ఈ నిరీక్షణ పరిణామమేమి యగునొ అని 
యూహించుకొనుచున్నాడు కవి. 


3. ప్రకీర్ణ గీతములు 


ఇందు 'గీత పద్యాలలో కవి తనకు గీతములందు గల యసమానాను రాగమును, 
పద్యములు - ముఖ్యముగ గీతపద్యము లవె 
యొసగు నింతింతకాని సంతసము నాకు 
అని చక్కగ దెలియ బజచెను 'అంతిమయాత్ర'యను గేయమున గంభీరమగు వేదాంతార్థము 
గోచరించుచున్నది. చూడుడు 
ఈ యవసధమందున వసి 
యించుటయే సతతము నౌ 
కవసరమని యనుకొని నే 
నాశించితినా? 
శ శ ఈ 
చిందజవందజలుగనై 
చిందిన జ్యోతిశ్శకలము 
లేక మహాతేజస్సున 
నే కలియు గదా! 
కడపటిదియగు 'మతస్వీకృతి” ప్రత్యేకముగ విమర్శింప దగినది. కవి యిందు కేవలము తన 
కల్పనాచాతుర్యముచే హిందూ మహమ్మదీయ సంయోగమును కడు పవిత్ర భావముతో నైపుణ్యముగ 
చిత్రించెను 
లలితపద భాసురమై, అనర్గళధారాసంకలి తమై, ఉన్నత భావద్యోతకమై “ప్రభవ” విలసిల్లుచున్నది 
ప్రతి గీతమునందును మాధుర్యము స్ఫురించుచున్నది. పెక్కుచోట్ల ఆంగ్ల సారస్వత చాయలు 
పడినవి కవి విషయానుగుణ్యముగ వృత్తుల సాగించెను అంతిమయాత్ర మొదలగువానియందు 
కైశికియు, 'ప్రళయనర్తనము' మొదలగువానియం దారభటియు, “మత స్వీకృతి మొదలగు 
వానియందు భారతియు, “మృత్యు ప్రబోధము ' మొదలగు వానియందు సాత్వతియు జూడదగును 
ఇది మిక్కిలి ప్రశంసనీయము ఇందు బదునాజు విషయములుండుటచే దీనిని “చంద్రకళ యని 
చెప్పవచ్చును. 
శ్రీనివాసరావు గారి కవిత యరిదొక యనిర్వచనీయ మహోన్నతమగు హాయి” యున్నది 
“దరులొరసి పారు గాంగ నిర్భరిణి యట్లు' విరిగీతి (చెంగుచెంగున) తురంగలించును కవిత్వమునందు 
మంచి యుత్సాహ మున్నది. 
మా కవితా సమితి గ్రంధావళిలో “ప్రభవ ప్రధమకుసుమముగ వికసించినది ఆంధ్రమహాజనుల 
మన్ననల కిది యెట్లు పాత్ర మగునదియు ముందు ముందు చూడవలయును 


కహ పురిపండా అప్పలస్వామి 
24-4-1928 కవితా సమితి కార్యదర్శి 


ai bn J Nn 1 ౮ \ vy + శే la) ళ్‌ ( క 
లీ యల్‌" శ గడ్‌ ts గ్‌ హ్‌ న శ్‌ ౪ OU _ కః | గ 2 4 pe 
లనీ షా is i గే న A Vy i x గి a లో (కే | 1” Fae ల 
శ tu హం ర rhe న. జీ wm rf య గ (| i! ue as వ లీ స ఓ 
(ల స్ట్‌ a gi “ ల య గతి స గ్‌ bs ps న. .. వ్‌ id ప wi Sn 
a Ty! i we గ్‌ OA uae gt f= స్టా గో సే |. సం లీ ళ్‌ లో i i 
a శ ట్‌ Vy న శ స్‌ i క ¥r 4 ర iF Ny గ్‌ Nye ఖా గ్గ శ ఫ్‌ ( ళ్‌ 
{ స ey ఖం i స ys గ్‌ ఛీ wf లీ క (= గ a js mm గో న { శీ Yu Ye శ ఛే . గ! re 
fs న. 0] శ గ ల Ae గ్‌ పో i $ fi a Ce Ee 
/ i క్ష ॥ ల & ఖీ గ. Rar ఛో గ్‌ ut శ్‌ గ్‌ ళా f అ శ ఫ్‌ ia ల్‌ స్నో Ver గ? ళన గో శ ళో 


ys ళో fa జో pA ఖో | hw ih లో yi 


జ Yn భా ON 


! PER ఖీ గై శ పె 
శ్‌ 


5 గి టి 


స టో 
ళ్‌ \ ఖో ihe Via 


a 


CY గత hr, [బీ 


ఖో 
సళ “ న్‌ ON ¥ Nims Yen న 


pn pie ళో! శీ శ శో శ శీ లో 


శ 


ననీ (2 (| 
eg hs iy hey ee శ ఫో * Ty 5 న క స Nu 


| గగ రః శ Va aa yn Me Hea (= 4 ‘a y న్‌ Wal a be భు! 7 లీని Cid 7 జ్‌ లో 


జ్య ree శ ఇ ON Vie ON \ Yi 


శ్‌ ఖో 


జ LLR Vier షన ఫే Aas St తో ys 


A ea fee Vie Ra ue Ae క గీ Yet ళో నగ్న | fee శో A నస శే నాగ భి. Rie 


ba be 


a i We ల గో a My ఆ 1 ఖై ళాల క్‌ శ్‌ భౌ లో ర / గ్‌ ళం జ. i జభ 


జభ BE 


phn Ara p* 


ల Wir oN 


Cre శ్‌ Aa PTR 


( సీ 


wy : 9 


నభ. Mas చు LEAS ph Cutt TL 
SE సతి లగి Ga + ట్‌ న టి టా 


సో భో షట చ ర ఉస Pe 


ఏ. 


Ee be శ GL శ స 4 ల ట్‌ టీ లం గస బి net 


జ్‌ పో 
ఆ గీ 


Manis xy Ma 


+ A, 1 Fl Fy] by / Ww t’ wt జ 
ల జట చ ఉస స SA జల జస. 


te చ ty న Cun PT 


వ yw అ లో >" న గ గల he న! 
టట ర టం ఉస జ శ జల్‌. 


th 


hh oe? i ఖో ఖో i ౪ టో స 
Nag సే షా జ ళా Ke fi Tk Aad 


ete Ae Te UT వ 


Fret Ce 


ph Ure ళు te 


REC చ భన RS TCT 


LWT 


NE") 


టు 


Aad pr త్‌ ( శే 


నలల లని Re 


We WW IWR rp తే న ఛీ ఖలీల్‌ లో జ ఆ శ్ర 
గడా ళ్ళ i గచ షల్‌ wif tet Arg aL 


శ x ళా గ లో స జట ఖ్‌ తీట ణి ws శ Rak i Cra ఖల భో Ear 


LA ళా లో న్య ను ఆ స శీ ని ఆ క్‌ 
wh స a భష Cia స 1 ప a క క ౧ gs 


iy 


ఇ భన ఆ జి జ as" ba అ 
pS ళా 2 ye శ ల; ళా yh ఇ ఫ్‌ a నే ల్‌ో Yt శ + 4 గల ష్ణ 


టా ఇ 





ప్రకృతి గీతములు 
ప్రణయ గీతములు 
ప్రకీర్ణ గీతములు 





శీ శ్రీ జననం _ 3004 1910 
శీ శీ మరణం - 15.06.1983 


జ 


ధా 


ప 


1. ప్రకృతి గీతములు 


ఆ మహోన్నత దివ్య వృక్షాగ్రమందు 
నూత్న చైతన్య రాగ సన్నుతములగుచు( 
గదలి యాడెడు పత్ర సంఘముల నడుమ 
నేను సైత మొక్కాకునై యెనయుదేని 


అన్నిటి విధాన జీవించి యున్న కొల 
మాట పాటలతో. బూర్తియైన వెనుక6 
గళలం గోల్పడి, కలుషపంకమున. జిక్కి, 
క్రిందబడి పాంధజనుల త్రొక్కిళుల స్రుక్కి 


ప్రకృతి యాగారమున నశింపంగంబోక - 
గాలి యొసంగెడు క్రొత్త జెక్కల ధరించి, 
అతి నిదాఘాటముగ విహాయస పథధాల 
నెజుక పడరాని యెచటికో ఎగసిపోదు! 
ముదణ నుభాషి (మానవ్మతిక) నవంబరు 1927 


మేఘ శకలము 


ఈ ప్రకృతి గాఢ రాహస్య మెటుగలేక 
చంచల మనస్కత. బరిభమించు నాకు 
విశ్వ పథముల నడయాడి వేసరిలుట 
యన్ని విధముల భావ్యమే యగును గాని - 
ఓ వలాహక శకలమా! నీవు కూడ 

నావలె. బరిభ్రమించుచున్నా వదేల? 


నీ ప్రభావము, నీ శక్తి, నీ నియుక్తి 

నీ వెజు(గలేక బ్రమయుచున్నావు Ka 
తత సమస్త ప్రభావ నిధాన వితతి 

కలదు నీ యందుననె యసంఖ్యాక మేగః 


భభ ప్రభవ తా 13 


ఒక సమయమందు శక్తి సంయుక్తి నెనసి 
నీవెకా నిస్తులోన్నిద్ర నియత కాంతి 
రాశివై, భువనత్రయారాధ్యుండైన 

ఖాను నంతటి భాస్వత్రభావయుతుని 


ముగు పరతు వనాయాస కరనిరూఢి! 
నీ ప్రభావము, నీ శక్తినీ నియుక్తి 

నీ వెజు(గలేక బ్రమయుచున్నావు గాని 
నీవు మహిత ప్రభా సమన్వితము కావె! 


ఒక సమయమందు. బ్రబల సంయుక్తి నెనసి 
తీక్షణ శక్తులతో సముద్రిక్త విలయ 

కాల రుంరూమరుద్వీచికలు సెలంగ. 
భీషణ శతఘ్నికొవినిర్హోష సదృశ 


సింహనాద మొనర్చుచు, స్థిరనిరంత 
వారి ధారల. గురియించు వైభవంబు 
నీ ప్రభావము కొదె! నీ నియతి కొదె 
నీవు మహితప్రభా సమన్వితముగావె! 


ఒక సమయమందు లీలాభియుక్తి మెజసి 
నాంధ్యరాగ ప్రభాంకుర చ్చాయలందు 
వివిధ వర్ణ సముజ్ఞ్యల విభవ మంది, 
విమల సంతోషభావ సంవృత్తి నెసంగి 


వినుతగతుల విహాయస వీధులందు 
దాండవించెడు సమధికోత్సాహశక్తి 

నీ నిధానము కాదె! నీ నియతి కాదె! 
నీ విటు పరిభ్రమించుచున్నా విందేల? 


చంచల మనస్కత, బరిభ్రమించు నేను 
నిన్ను బోలితి. గాని యత్యున్నత ప్ర 
ఖావ సంపన్నిరూఢ వైభవములందు 
నిన్ను బోలిన ధన్యుండనే - 


14 ఈ శ్రీశ్రీ వ్రభవ 


ప్రకృతిగిత 


మాధురీ మోహనం బిడి! మసృణ కుసుమ 
వాసనా వాసితం బిది! వైభవ ప్ర 

భావ బంధుర బహుతర (ప్రభల కెల్ల 
ఆటపట్టిది! ఇచట నే నాడు కొందు! 


దివ్యానందమయ ప్రపంచ మిట మూర్తీభావముం దాల్పినా 
కవ్వ్యాజప్రణయాతిరేకమున. దానై స్వాగతం బిచ్చెడున్‌! 
నవ్యం బీ ప్రకృతీలలామ వమృృదుకంరం బిందు మద్దీతికా 
కావ్యస్రజ్నివహంబు6 గూర్చెద నలంకార ప్రభా స్ఫూర్తితోన్‌! 


ఇది మనోజ్ఞ ప్రకృతిధామ మిచటం. జేరి, 
అమృతపేశల నవ మాధురిమము. గూర్చు 
విహగ కలకూజిత ధ్వనీ విధములందు 
స్వీయ కంరారవము మేళవించుకొందు! 


అత్యంత ప్రమదప్రదం బగుచు నత్యాశ్చర్య్వముం గూర్పునీ 
ప్రత్యూష స్ఫురదభ్రమండల విఖావై చిత్రముం గాంచి, ప్రా 
కృత్యారాధ్య మహాద్భుత ప్రతిభకున్‌ హృష్టాంతరంగుండనై 
నృత్యక్రీడల. దేలిపోదు నను నేనే విస్క్పృతిం జెందుచున్‌! 


ఇది నవోజ్ఞ్యఃల మమృతరసైక మధుర 
మిది మనోహర మానంద సదన మిద్ది! 
ఈ ప్రకృతి గర్భకుహర కాంతి ప్రసార 
వీచికా మార్దవమునకు వివశమతిని! 


స్పష్ట పేమ రసార్ట్ద వీచికల నశ్రాంతంబు. దేలించుని 

సృష్టి ప్రాభవమూర్తికిన్‌ హృది సమర్పింతున్‌ గృపామాధురీ 
వృష్టిం జిందెడు దేవిగా. బకృతిమూర్తిం గాంచి యర్పించెదన్‌ 
సాష్టాంగప్రణతుల్‌ నిరంతరము సాహస్రాతిరేకంబుగన్‌. 


అణి దభవ చా 15 


అభిలాష 


మామక స్వాంత సంభవిత దురిత 
భయద చింతాధ్వాంత పటల నిర్దళన 
చటుల ప్రతాప విసారంబులనుచు 
నాశింతు నీ మందహాస దీధితుల 


భవదీయ హృదయ భూభాగ ప్రవహిత 
వాంఛా సలిల పూర వర్థిత ప్రణయ 
బీజము ల్మహనీయు వృక్షరూపమున 
విభవాన్వితములు కా నభిలషించెదను 


అధరాబ్ద సుమధురస పాన 

ముదిత మత్త మిళింద మూర్తి నొనర్చి 
లలిత తనూ పరీరంభ దానమున 
నలయించి వెలయింప నభిఖషించెదను 


ముదణ ఆం(ధథభారతి మానవ(తిక 
నంవుటి 2, నంచిక 2, మే 1927 
సంపాదకుడు తల్లాప్రగడ రామారావు 


మయూర నర్తనము 


అమల శిఖా మయూఖము లనంత విభోజ్వ్వల సాంధ్యరాగ ర 
క్తిమమును గేలిసేయ నతిదివ్య సుఖోత్సవదాయివీలస 
ట్రమద వసాంతర స్థల విరాజిత రమ్య సరస్తటంబులన్‌ 
సమద విలాసవైఖరుల సంపద లీనుచు దాండవింపుమా! 


అనితరసాధ్య రూప విభవాతిశయంబున బొల్పు గర్వరే 

ఖను వెలిబుచ్చుచుండెడు వికాసము లెల్లెడ. దేజరిల్లంగా 
వనమున కెల్ల బూజ్యతర భావముచే నభిషిక్త సార్యభౌ 
మునిగతి6 జిద్విలాసముల. బొల్పగు రీతుల నాట్య మాడుమా! 


16 ఈ ఢశీశ్రీ ద్రభవ 


జబదములంగాంచి సంతోష జలధి. దేలి 
యతిమనోహర గతి నాట్యమాడునపుడు 
నీ నవోన్మేష రోచిర్వితాన మలరు.€ 

బ్రమద వనమున సూర్యోదయము విధాన! 


నెలకొని నిల్చు నెద్దియొ యనిర్వచనీయ సుఖానుభూతి నీ 
వలస గతుల్‌ రహింపంగ వనాంతర వీధుల. దాండవించినన్‌ 
గలిత సురూప సంపదల. గల్లిన వారిని గాంచినంత ని 
ట్లలరు( గదా మనోహరతరామలఖావము వారి యందునన్‌ 


నీ నముద[గ్ర నాట్యము ననేకులు గాంచి యనంత హర్ష నం 
వాసిత మానసంబుల సెబాసని మెచ్చిరి గాని నీ కరో 
రాసహరావమున్‌ వినిన యంతట వారికి రోంతపుట్టె న 
య్యో! సరికావె కూతలు మహోద్ధత తావక లాస్యపాలికిన్‌! 


సురుచిర రూపసంపదల సొంపు లొసంగి యొసంగండయ్యె మా 
ధురి జిలికించు సుస్వరము ధూర్తుండు దేవుండటంచు నెంచరా 
దరయగ నుర్వి నిట్లె కనవాను గుణమ్మెట నున్న నచ్చటం 
బరగెడు దుర్గుణంబు గుణమాత్రమె మెత్తురు మానవోత్తముల్‌. 


రజనీ గానము 


వివిధ సూన వితాన శోభిత కుజ ప్ర 
శస్త సుప్రమదావన స్థలము నాంద్ర 
చందికాసముజ్ఞ్యల దివ్య శర్వరీ ప్ర 
శాంతవేళ సమంచిత సౌఖ్య మొసంగె!! 


మైమరచిపోతి నంత సమస్త భువన 
సముదయ మలర్చె నపుడె విస్తార మధుర 
గాన నిస్వన కల్లోల కలిత లలిత 

భావ కవితా వియద్యాహిని విధాన! 


ఢీఢీ వభవ శా 17 


మాతృగీతి 


ఆ వినూతనోత్సాహదాయక మనోజ్ఞ 
సమయ సంజనితాధిక సంభ్రమమున 
సృష్టి సౌభాగ్య విభవ వైచిత్రి. గాంచి 
పరవశత నొంది గొంతెత్తి పాడుకొంటి! 


ప్రవిమలామృత రస పరిష్లావితాభ 
ధామ సందీప్త పూర్ణ సుధానిధి6 గని, 
నర్తన మొనర్సినాండ గాన స్రవంతి 
కొ నవీన తరంగావగాహి నగుచు! 


ఈందుకొని పోతి మామక హృదయ కుహర 
జనిత భావ నౌకొధిరోహణ మొనర్చి, 
కంధర తరంగ నివహ సంకలిత మహిత 
గగన సాగర గంభీర గర్భ మందు! 


ముద్రణ ఆం(ధథభారతి నవంబరు 1927 
వ్రునర్‌ముదణ . భారతి - డిసెంబరు 1927 


ఈ యుషః ప్రస్ఫురడ్రమణీయవేళ 

నవ వికస్వర మృదులతాంతముల యందు 
నాకు దోంచెను ప్రకృతి కాంతా శరీర 
సౌరభాకృష్ణ మధుర సంస్పర్శ సుఖము! 


మంజుల సమీరణోర్మికా మర్మర ధ్య 

నీ మిషమ్మున. బకృతి యోషా మృదూక్తు 
అమృత నిభముగ హర్షదాయకములయ్యె 
రసపిపాసాతుర హృదంతరాళమునకు! 


ఉరు మహీధర సాను నిర్దరనికాయ 
నిర్మలాంబు ప్రవాహ నిర్ణిద్రవృత్తి 

విలసనమ్ముల. ప్రకృతిదేవీ ప్రహృష్ట 
హృత్రపూర్జానురాగవాహినిగం దోచె! 


18 ళా శ్రీశ్రీ వభవ 


సముద్ర భూషము 
ఈ నిరాఘాట దేదీప్యమాన కాంతి 
సంతతుల మధ్యమున నిరభ్యంతరముగ 
నే వెలింగి పోదు - నా మహా నినదములకుం 
గాల గర్భ ప్రతిధ్వాన గతులు వచ్చు! 


నే నొక విశాల రాజ్యలక్ష్మీ నృపాల 

పద మధిష్టెంతు! నా రాజ్యపాలనమున 
నిరత ముదయించు నిర్హోష నిచయమందు 
మామకొజ్ఞా ప్రణాళిక ల్మలయుచుండు! 

నే ననుగ్రహ నిగ్రహ జ్ఞానమతిని! 


నా కనారత మానంద శోక గతులు 
కలుగుచుండును నాకింత తెలియరాక! 
నా చరిత్రము నాకె యన్యయము కాదు 


నేను దుఃఖింతు మానవాజ్ఞానమునకు; 
నేను హర్షింతు మానవ జ్ఞానమునకు! 
అఖిల మనుజ దుఃఖ ప్రమోదాశ్రు సలిల 
ధార భరియింతు కొర డిండీర రుచుల! 


అస్మదీయ ప్రమోద ఘోషారవమున 
నవ్య గాన నినాదముల్‌ శ్రావ్యములగు! 
మామకీన ప్రచండతరామనస్య 

భర రవమునందు గద్గదస్వరము దోంచు! 


నా నిజప్రజ్ఞ శూన్యము! నే నపూర్వ 
మానవాతీత తేజః క్రమ ప్రతీత 

శక్తి గల్గిన చండశాసనుండ నిజము! 

కొని నన్ను సృజించి నా గతులు నడుపు 
ఘను. డతీతతరుం డి6ంకొక్కరుండు కలండు! 


ముద్రణ ఆంధ్రభారతి మాన వుత్రిక 
నంవుటి 2 నంచిక 12 మార్చి 1928 
నంపొదకుడు : తల్లా ప్రగడ రామారావు 


శశీ వభవ చా 19 


వృుత్వు ప్రబోధము 


ఓయి మనుజుండ! నీ నిస్పహాయ దీన 
కాన దుస్టిఆ గతుల నూహాంపలదేక 
నను బతారింప వ్వర్ద యత్నము తలొనర్చి 
నా కనుల ముంది తితుగుచున్నావు గాని 
ఎఆయుంయగవే నన్ను లోక భుకద మహో 
ఫణి విషస్సీత మృత్యు రూపిణిగ నీవు? 
నీ హృదంతర సదన సంస్థిత కరాళ 
శివు శిఖాచ్చట నని గ్రహించెవవొ భబేదా? 
కఖీప్రద క్రకచోగ్ర దంష్షా ప్రభూత 
విస్సుర శత్తేజమున డాండవించు నన్ను 
వమృుత్యుదేవతగా మది నెజబుంగలేవా? 


కనుంగొనగదటోయి! ఖావలోచనము.6 దెఅచి 
మామకీన ప్రచండ తేజోమహాత్త్య 

మీ విషానల కీలా ప్రభావదర్ధ 

మై సమస్తము నడంయగు సనృష్ణ్వాదినుండి! 
ఈ వుదీయ కరాశ జిహహ్యోకబ యందు 
జివనసనముదయ మెపుడైనం జక్క వణఅయు! 
ఈ విషానల ధూమరేఖావృత మయి 
కుందు జీవాళి కదియె వైకుంరపథము! 


దివ్యతేజస్ప్తముజ్వ్వల కభువనాంత 

రాళ తలమె మదీయ నాట్యాఆయము్ము! 
నా ప్రళయ తాండవమున జీవప్రకాండ 
హృదయ తండతులెౌ నినదించు నుదితగీతి! 


నా కనుల బాలు నుపసన్న ప్రశాంత 
హాసకాంతుల కురియించు నగ్నివ్నష్టి! 

నా గభమునందు మేఘగద్దా గఖీర 

భయద నిర్హాషములు వినంబడుచునుండు! 


20 ఉస (శి యబవ 


నా గతులయందు చరమ సంధ్యా ప్రదీప్త 
శోణవర్ణాభరక్తరోచులు స్ఫురించు! 

నా ప్రభావ ప్రతాప విన్యాసగరిమ 

సర్వలోకైక చండశాసన చణమ్ము! 

నా మహాద్భుతశక్తి నింతగ నెజీింగి 

తావక స్వార్ధ దుర్గుణ ధ్వాంత పటలి 

దొలంగం ద్రోయుచు నింకనైన దెలివి గనుము! 


[11 oy dito 
Set Met 
I: | క స 


సగ 
౪ 





ఎడమనుంచి: వురిపండా, శ్రీ శ్రీ, వడ్డాది సీతారామాంజనేయులు 


కీ 





21 


ర 
క 


శీళీ ప్రభవ 


అభిసారిక 


2. పణయగీతములు 


ఈ నిశీధిని ప్రబల రుంరూనిల ప్ర 
సొర విదళిత వృక్ష సంచయ కలితము! 
కులిశ ఘాత ప్రతారణ కుశల కుధర 
వజ్శిసన్నిభ ఘన పయో వాహయుతము! 
భూనభోంతర విచ్చిన్న భూరి తిమిర 
పటల తీవ భయ ప్రతిపాదకంబు! 
ధ్వాంత సంకీర్ణ గగన హృదయ విదీర్ణ 
శక్తి యుక్త కణపభఖాసంయుతంబు! 
చండ హర్యక్ష భయద గర్హాసమాన 
కంధర ధ్యాన చకిత దిగ్రంతి యుతము! 
మహిత వేదండ భల్తూక హరిసమూహ 
ఘోారఘోరాతిఘోర నిర్జోష పాటి 

తాఖిల జన శ్రవణ పుట మగుచు(దనరు 
విజనమగు విభమాసృద విపిన తలము 


అయిన నేమాయె (పేమ మెంతైన జేయు! 
దుర్గమ భయంకరారణ్య దుర్గములును, 
ప్రళయకాల సమాన విభావరులును, 
ప్రణయ రాజ్య రమా ప్రాణపతి కొజుకయి 
తరలి యరిగెడు నౌ కవాంతరము లగునేె! 


ముద్రణ భారతి జులై 1927 


ప్రణయోదేకము 


ఈ నిశీధిని ప్రబల రుంరూనిల ప్ర 
సార విదళిత వృక్షసంచయ కలితము! 
కుళిశ ఘాత ప్రతారణ కుశల కుధర 
పజ్జ్బ్రిసన్నిభ ఘన పయోవాహయుతము! 


22 చా శిళీ వ్రభవ 


భూనభోంతర విచ్చిన్న భూరి తిమిద 
పటల తీవ భయ ప్రతిపాదకంబు! 
ధ్య్వాంత సంకీర్ణ గగన హృదయ విద్‌ర్ల 
శక్తి యుక్త క్షణ హపఖాసంయుతంబు! 
చండ హర్యక్ష భయదగర్లా సమాన 
కంధర ధ్యాన చకిత దిగ్రంతియుతము! 
మహిత వేదండ తుండ (పమాబుసలిల 
సంతతైక ధారాపాత సంకలితము! 

ఈ ప్రదేశ మనూన భయపడాన 

శరభ వేదండ భల్తూక హరి సమూహ 
"ఘోర ఘోదాత ఘోర నిర్హ్వష పాటి 
తాళుల జన శవణఎపుట మగుచు౯ దనదు 
విజనముగు విభ్రవమూస్పద విపిన తలము 


అయిన నేమాయె -పేవము మంతనం జేయు! 
దుర్గమ భయంకరారణ్వ దుద్దములును, 
పళయకాల సమాన విఖావరులును, 
ప్రణయరాజ్వ రమా (వాణపత కొఠంంకయి 
తరలి యదిగెడు నా కవాంతరము అగునె! 


వియోగ వితర్మము 


నవకుసుమ కోమల శరిర సవిరళ పతి 
పడ సరోజాత భక్తి తతర మనస 
నిమ్మహాకానన (ప్రదేశము్ములందు 

నక్కతూ! యొంటి విడనాడి యరుగు మెయ్లు ? 


రమ్యుగీతికాశ్రవణ మాత్రమున విసువు 
జెంది వివశమై పోవు నెచ్చెలి కరోర 
భయద గహన చరస్వుగార్భాటములకు 
నెంత భీతిగలంగి దుఃఖుంప గలదా? 


అణి యభవ చా 23 


లలిత సుమదళ స్పర్శ మాత్రమున నొడలు 
కడునవసి పోవ నెంతయు బడలెడు నతి 
కరిన కంటకాకీర్ణ దుర్గమ వనముల 
నక్కటా! యేగతిన్‌ నడయాడ గలదొ? 


ఇట నిలువంజాల నింక! అన్నిటికి దేవ 
దేవుడున్నాడు, భాస్వత్రుభావయుతుడు 
అలన దమయంతి గావగలాడతండె - 
వెడలి పోయెద వడిగ నీయడవి విడిచి 


వియాగశాంతి 


అక్కటా! ఈ వియోగాగ్ని యతిశయించి 
కాల్పెడిని మామకీ నాంగకములనెల్ల! 
కాణుచున్న యనంతాశ్రు కణములందు 
స్నాన మొనరింతు. దాప ప్రశాంతి కొజుకు! 


అంతమే బేని ఈ విరహాంబురాశి 
ముంచుచున్నది తనువెల్లం బొంగిపారలి! 
దీని. బూనిక6 బూని మధించి తుదకు. 
బడసెద ననంత సుఖ స్వాదురసము! 


అత భయంకర విరహ గాఢాంధకొర 
మలము కొనెడిని నా హృదయాంతరమున! 
“అయిన నరసెదనిట నీ సహస్ర కిరణ 
మాలికా దివ్యదేదీప్యమాన కాంతి! 


ము(దణ ఆంధ్రభారతి మానవశతిక, ఆగన్గు 7927 

నంవుటి 2 నంచిక 5 

మచిలీ వట్టణము 

నంపాదకుడు ' తల్లా ప్రగడ రామారావు 
ద్రణయోాదేకము, వియోగవితర్శము, ' వియోగశాంతి - 
ఈ మూడూ కలివి వ్రణుయ (స్రవంచం పేరుతో అచ్చువేశారు 


24 ఈ (ళీ ప్రభన 


పభాతగానము 


అస్మదీయ ప్రపుల్ల హృదంతరాళ 
సంస్థిత పవిత్రతర భావ సముదయ ప్ర 
దర్శనోత్సుకమతి నాచు. దమక మెసగ 
దేవ! నీ సన్నిధికి నేగుదెంచినాడ! 


అత్యుదగ్ర తమిస దుర్వ్యాప్పతి ప్ర 
ఖిన్నమానైక శక్తిసంపన్న నిశిత 

ఖానుకిరణ ప్రశస్తమై ప్రాచి దోంచె! 

సమయ మయ్యెను నీ పూజ సలువుకొజకు. 


ఏ యనంత ప్రభావ దుర్దేయమాన 
మానితాచ్చ పరంజ్యోతివో, నితాంత 
నిస్తుల గుణాబ్దివో అట్టి నిన్సనంగం 
గందభించిన హృదయారవింద సుమము 
భక్తి పూర్యకముగ సమర్పణ మొనర్హు! 


మహిత భవదీయ రూప సంపద్విలాస 
నిర్మలాంచిత మందాకినీ తరంగ 
సమవగాహనోపార్దిత విమల పుణ్య 
మహిమకారణ గళిత కల్నషుండనైతి! 
నిమిషకాలము నిన్ను ధ్యానింపనిమ్ము : 


దీర్భ హర్షపదాయక దివ్య భావ 
గీతికా నవ్యరాగ సంకీర్తనమున 
నైక్య మయ్యెద6 ద్యన్మనోహర దిగంత 
విశ్రుత శ్లోక పరిశుభ్ర వీచికలను! 
ముద్రణ భారతి - 1928 జూన్‌ 
వునర్ముదణ ఆనంద భారతి 
కథల మాన వతిక 
నంవుటి 7 నంచిక 7 ఎపైల్‌ 1929 


అణ వదభవ ఈ 25 


నఅరతిక్ర ణము 


ఈ సముజ్ఞ్యల రజనీ విలాస పథము 
అనుగమించుచు.6 గుంజ కుంజాంతరములం 
దావకీన సురూప సందదృనాశ 

కడలుకొనంగ నదే పనిగా వెదకిత! 


ఈ నిదద్ద గవేషణావృత మదీయ 

జావ వీథులు నిస్ప్పుహతావిషాద 

కలత గొఢాంధకార పంకి లము లఅగుచు 
నన్ను నా కతి దూర మొనద్చి వైచు! 


అపుడు శాంతి లేశము సైత ముంతరింప 
నత నిరాశను నా నయనాంబుదముణు 
దిక్కు దిక్కుల గరుణా(ర్ర్ధ్ర దృష్తులంపి 
రిక్త బాష్పాంబుథాద వర్షింపం దొడంగు! 


చిర వియోగాన్ని కీలా విశీర్ల మగుచు 
ననవరతము విషణ్ణ గీతారవమున 
మానసము బాహ్యావిశ్యమ్ము మదచిపోయి 
కడు దపించును వడవడ వడకి వడకి 
అతి పవిత్ర ప్రవూజ్వ మన్య|ోన్య హృదయ 
దిప్తమని మన పేమును దెలియంగతలిగి 
ప్రబల కష్ట పరంపరల్‌ ప్రతిఘటించి 
నిల్పిపోయితి నీకయి నేంటివజకు! 

ఈ నిద్‌క్షణ పరిణామ మేమి యగునా? 


26 ఈ (శశి (వఖవ 


3. ప్రకీర్ణ గీతములు 


పళయ నర్తనము 


గీత పద్యాలు 


సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్పంపూర్ణ సౌందర్య రా 
శీయుక్తామల దివ్యమూర్రివయి, సాక్రీభూత నానామరు 
త్రోయసోత్ర గభీర గానరస సంతుష్టాంతరంగంబునన్‌ 
మాయామేయ జగద్వినాశనమతిన్‌ నర్తింపుమా! శంకరా! 


అలఘు ధ్వాంత వితాన సంభరిత రోదోంతర్మహాగహ్యర 
సలి యంభోనిధి యయ సంతత జలస్రావాతిరేకంబునన్‌ 
విలయాంభోధర ఘోష సమ్మిళిత గంభీరాట్టహాస ధ్వనీ 
చలిత ప్రాకట దిగ్గజుండ వగుచున్‌ సంప్రీతి నర్తింపుమా! 


కొలాంత ప్రభవార్కకోటి ఘృణి సంకాశ ప్రతాప స్ఫుర 
త్సాలాక్ష జ్వలదగ్ని దగ్గ సకల బ్రహ్మాండ భాండుండబై, 
జ్వూలాదీప్ర మహా ప్రభావ గరిమన్‌ స్వచ్చంద సంవర్తకే 
భీ లోలాత్ముండవై, సమస్త జగముల్‌ కీర్తింప నర్తింపుమా! 


ముద్రణ భారతి - సెప్టెంబరు 1927 
వునర్ము[ద్రణ కవిత మానవత్రిక మే, జూన్‌ 1928 


పద్యములు - ముఖ్యముగ గీతపద్యము లఅవె 
యొసగు నింతింత కొని సంతసము నాకు! 
వేళపాళయు లేక మెవ్వేళలందు 

గీతములు వ్రాసి గీపెట్టి కేకలిడుచు 

మరల మరల మంజుల గాన రురుల దేలి 
నాట్యమాడుట మాత్రమే నా కొక పని! 


ఒక యనిర్వచనీయ మహోన్నతమగు 
హాయి యున్నది గీతపద్యముల యందు! 
దరు లొరసి పారు గాంగ నిర్హరిణీ కరణి 
చెంగు చెంగున గీతి తురంగలించు. 


అణ ద్రభవ శీ 27 


పద్యములు - ముఖ్యముగ గీతపద్యములు ర 
చించి, హరించి, వొడి, నర్తించి మించి 
పిదప - వ్రాసిన పద్యాల నెదియొ యొక్క 
పృతికకు బంపుటే నాకు బని - నిరంత 
దమ్ము వాయుదు నింత విశ్రాంతి లేక 
పద్యములు ముఖ్యముగ గితపద్యములదవె 
యొనంయగు నింతింత కాని సంతసము నాడు! 


ఆధునిక దివ్వఖండకావ్యముల యందు 
బాణ సన్నిభమై గీతి పరుగులాడు! 
విస్తృత వనాంతదోదగ్ర వీథులందుం. 
గేళ్లులుకు బేడి వలె గీతి త్రుళ్లులాడు! 


పద్యములు - ముఖ్యముగ గీతపద్యములబు ర 
చించి, కీర్తించి, పూజించి, ఎంచరాని 

ఆ మహోన్నత గీత వితానములను 
సంతతము సంతసిచి విహరింతు నేను! 


అంతిమ యాత్ర 


ఈ యవసధముందున వసి 
యించుటయే సతతము నా 
కవసరమని యనుకొని న 
నాశించుతనా? 


కడపితి నిన్నాళిచటం 
గాఅఖము్ము నిరర్ధకముగ 
వతిగి పడిన గృహమున జీ 
విత మింక నేలా? 


ఎం౭లుయగుదు మతి యొక్క మనో 
హదరతర గేహము కలదని! 
అచట నన్ను దర్శింపంగ 
ననుమతి బేదా? 





28 ఈ శశీ (వఖవ 


మత స్వేకృతి 


ఈ శుమ్మావసథధము్ముున 
నిదుచొార సెడు దెరతెరలై 
అచట చెచ్చ్చట గనిన మ 
హా తేజస్పే! 


వ మూలల. గనిన నపా 
రామనస్యమే ఇచ్చట! 
ఆతుల బ్రహ్మానందం 
బలరెడు నచటన్‌! 


ఇచలతలుం గదరాళుంచెడు న 
చ్నెదియో ఆఅవ్వక్త శక్తి! 
నను గొని బామ్మా స్వస్తా 
నమునకుు6 ద్వరగన్‌ 


చుందణ వందఆలలుగనై 
చిందిన జ్యోతి శకలము 
లేక మహాతేజస్సున 

నే కలియు గదా 


వికసిత హృదయ ప్రభూత 
వివిధ రసావేశములు మ 
హానంద బహ్మామ్మ్నున 
అన మగు గదా! 


శ 
హైందవ మహమ్మదీయ హృన్మ్మందిరముల 
వైకవముత్వానుఖావ సొహార్ద్త సదు 
అవాదికములఅను నెలకొల్పి యతుల వఐభవుC 
జన యుక్పరు పాలనం బంతదించె 


అణ వభ చూ 29 


సంతతోత్సాహకలిత వసంతు డగుచు 
జనుల కెల్లర కానందమును ఘటించి 
కీర్తిజెందీన యల జహంగీరునాంటి 
శాంత పరిపాలనా విధుల్‌ సమసిపోయె. 


ప్రాకృతీచ్య శిల్పాచార్య బంధుర ప్ర 
భావ సమ్మేళనమ్మున బాటబాట 

లెల్ల శిల్ప విస్ఫూర్తి వేనోళ్ళ జాటు 
షాజహానుని కొలమ్ము చల్లవడియె. 


నాంటి సౌహార్ణ సద్గుణౌన్నత్య శక్తి, 
నాంటి సదమల శాంతి సౌందర్య గరిమ, 
నాంటి 'లలితి కళా నిరాఘాట పటిమ 
కలయ వెదకిన నెందును గానరావు 


అది మదోన్మత్త వేదండ సదృశ విహర 
ణాప్తి నౌరంగజేబు నిరంకుశముగ 

భారత క్షితి నవ్య కహార సరసి. 

గలంత నొందించిన విషాదకర సమయము. 


పూర్వ రాజన్య వాలనాస్ఫూర్తి దవిలి 
అతి సుఖంబుల నందిన హైందవులకు 
దినకర మనోజ్ఞ కిరణ సందీప్తి యడంగి 
కల్సినట్టయ్యె నప్పుడు కాళరాత్రి. 


క్రూర పరిపాలనమున సంక్షోభ మంది 
భూప్రజలు మలమల మాడి పోవుచుండ 
నెచటం గనినను రోదన ప్రచలితమగు 
హైందవ కుటుంబ దుఃఖాశ్రు లలమికొనియె. 


వెనుక దినముల భఖారతోర్వీస్టలమున 
బుట్టువొందుట యొక గొప్ప పుణ్యమయ్యె; 
కటకటా! నాయడు భారతఖండమందు 
హిందువుని జన్మ మత్యంత హీనమయ్యె. 


30 సహ ఢీశీ ప్రభవ 


భరత పుత్రుల గాసిలపతిచి, మరల. 
బాంత తల పన్ను వారలపై విధించి, 
నిరత మెన్నెన్నొ విధుల దండించియైన 
దృప్తి యనుమాట పాదుషా తెలియ(డయె 


అపుడు మత మను పేరిట ననగరాని 
యష్ట కష్టములను బెట్టి హైందవులను 
స్వీయ మతధారణ మొనర్పంజేయు కొజికు 
దారుణ క్రియ లొనరింప దలంచె నతండు 


నిజమత ప్రోక్త మిది యని నిశ్చయించి, 
అన్యమతముల నన్నిటి నడ6ంగంద్రొక్కి, 
స్థిరత నిస్తాము మతము వర్ధింపు. డనుచు 
నవు డలంఘిరు సేనల కొజ్జ యొసంగె. 


అదియె తడవుగ వడిగ మహమ్మదీయ 
సైన్యవారము నిర్భీత శక్తి నెనసి 
నిజమతమ్మును నెలకొల్పు నెపము మీద 
భరతభూమిని6 జీకాకు పతీచి చెతీచె! 


నాడు హైందవ రుధిరమ్ము నల్గడలను 
గాంగతటినీ ప్రవాహ సంకాశ మయ్యె 

నాడు హైందవజన రోదన స్యనమ్ము 

భూ నభోంతరముల మాజు మోగం దొడ౮గె, 


మతము నందలి గట్టి నమ్మకము చేత 
హిందువులు ప్రాణములనైన నిచ్చినారు; 
మతము నందలి గట్టి నమ్మకము చేత( 
దురకలును హిందువుల. జంప దొడగినారు. 


నిజమతాభి నివేశ నిర్హిద్రు లగుచు 
నపుడు తురక లొనర్చిన యట్టహాస 
ఘోషముల కెందు వెదకిన గొదవలేదు! 
ఘూరముల కెందు వెదకిన గొజతలేదు! 


డఢీఢీ వభవ జా 31 


ఆ నిరాఘాట సంఘట్టనాగ్నియందు 
నతి దురంత వ్యధాక్టిన్న హైందవజన 
శత సహస్రాధిక ప్రాణ పమిధ లెల్ల 
నొక్కపరి బగ్గుమని మండి యూరకుండె! 


2 
నిర్మల మనోజ్ఞ మందాకినీ ప్రశాంత 
ధవళ వీచిక లెచ్చోటం దజీసి పాజు 
నది యనన్య మనుష్య విహార భూమి 
నవనవాజ్ఞాత మధుర కాంతారవీధి! 


ఆ శుభోత్సవ దివ్య ప్రదేశమందు. 
బకృతి లక్ష్మికి స్వాగతాభ్యర్పనమున 
బ్రత్యహజ్వల దరుణ గభస్తి చయము 
నిరత నిరవధి కానంద నియతి. గూర్చు. 


వితత లీలావిలాస ప్రవృత్తి. దనరి 

అచట విహరించు వివిధ విహంగమములు 
కలకలావర సంక్షోభకొరణమున 

నచటి నిశ్శబ్ద భావము నపనయించు 


ఆ మనోహర కాంతార భూములందు 
బ్రతి దినాంత ప్రదోష ప్రభాపటలము 
ప్రవిమల నదీ జలంబుల ప్రతిఫలించి 
స్వర్ణ నీర ప్రకార విభ్రాంతి. గూర్చు 


"స్వైర విహరణ దీక్షా ప్రసక్తిం దనరి 
అతి పిపాసను జనుదెంచు హరిణ సమితి 
పతికురంగమ రూప బింబమును గాంచి 
త్రాసభరమున నీటిని. ద్రావమాను. 


ఆ సముజ్ఞ్యల శాంత దివ్యస్థలమున 

ఆ మనోజ్ఞ నదీతీర భూములందు 

బర కల్పిత కుట్టిమాభ్యంతరమున 
వాసముండెడు 'యదు నాథ వసు' వొకండు 





32 ఈ (శశీ వ్రభవ 


బ్రహ్మతేజో మహత్తర ప్రాభవమున 
జ్ఞాన సంభృత హృద్వికాసము వహించి, 
జాహ్నవీతీర సంస్థిత శాంతమూర్తి 
భక్తి బంధుర గీతముల్‌ పాడుచుండు. 


ఆర్యతేజః ప్రభావ గానామృతమున 
గృష్ణలీలా చరిత్ర సంకీర్తనమున( 
గంరనిర్గత రవళి గద్గదిక మెనయం 
బరవశత్వము నొంది మైమజచు నతండు 


అతడు హైందవ వీర మహాద్భుత ప్ర 
వర్తనామూల్య రాగాలాపన మొనర్వు 
సమయమం దు బిందూత్సరములు వెడలి 
గాంగ నిశ్చల సలిల సంఘముల గలియు 


భరత రమణీ మహోత్కృష్ట చరితములను, 
భారత (ప్రొక్తన గరిష్ట వైభవమును 
దనివి తీజిక సతము౦. గీర్తన మొనర్చి, 
కడపు జీవిత నాటకాంకముల నతండు 

3 
అది మనోజ్ఞ ప్రశాంత దినాగమనము, 
ప్రకృతి నెల్లెడ హర్ష వీచికలు వీచె! 
కమల మంజుల మందిరాంగణములందు 
సమద బంభర గాన ఘోషలు నదించె! 


అపు డనంత ప్రమోద భరాప్తి జనిత 

నవ నవోత్సాహమున యదు నాధ వసువు 
ప్రత్యుషః పవనాంకుర ప్రతతులందు. 
గీర్తన నినొాదమును తరంగిత మొనర్చి 


ఆ సమయమందు గంగానదీ సమీర 
చలిత వీచులు నాట్య విద్యల నటింప, 
మాధురీ మౌగ్ధ్యమున యదునాధ వసువు 
పాడె నిట్టుల గంభీర భావగీతి. 


“భయద విరహానల 
ప్రబల తీక్షణతయందు 
జీవనంబే ఇంకి 
పోవునని భయమయ్యె! 


శీఢీ వభవ ఛి ౩3౩ 


ఓ (పేమ వారాన్నిధీ! 
దీనునకు 
నీ ప్రాపు జేకూర్పుమూ! 
x 3 3 
అంధతమస్పంక్రాంత ని 
రర్గక జీవిత పధముల 
శారద రజనీ జ్యోత్స్నా 
కారా! కనంబడవేరా! 


హాలాహల కీలాని 
ర్వేల ప్రొపంచాంబుధి 
నో కారుణ్యామృత మూ 
ర్తీ! కొానంబడవేరా? 

x xk xX 
దేదీప్యమాన దీ 
ధితుల కంధుండనై 
నామది నిరంతరము 
నడయాడు హృదయేశు( 
గనుంగొనంగ లేకుంటచే 
ఇది వియో 
గ వ్యథగ నూహించితిన్‌ 


ఇది వియోగొనర్హ 

విభు సమాగమ కాల 
మిది విచారానర్థ 
మధుర హర్షణ వేళ 
భావదర్శణ మందునన్‌ 
శ్రీమూర్తి 

ప్రతిబింబితుం డయ్యెగా! 


ఆ ప్రసన్న ప్రశాంత దినాగమమున 
ఆ మనోహర భావగీతామృతముల 
తీయదనమున భాగీరథీ మనోజ్ఞ 
విచికా సంతతులు తలలూచి మెచ్చె 


తన్మయానంద రస మహోత్సాహి యగుచు 
మాధురీ మౌగ్యమున యదునాథ వసువు 
ప్రార్థనాత్మక గీతము ల్పాడు వేళం 

బుష్ప సంతతు లానందమున హసించె! 


౩4 ఛీ శ్రీశ్రీ ప్రభవ 


ఆ వినిర్మల శాంత గీతా విరావ 
మాలకించి యనంత హర్తాప్తి నొంది 
పరిసర స్థిత భూరుహ పత్ర వితతి 
సాంద్ర నీహార హర్ష బాప్పముల రాల్సె 

x x ఈ 
అపుడు తలంపని తలంపుగ నన్ని దిశలు 
ఘోర భీషణ ఘోష సంకులము లయ్యె, 
అపుడు యవన చమూసమూహాంబు రాశి 
యమ భటఘటా హరా దొగమముగం బర్వె. 


వారి. గాంచక యదునాధ వసు వనంత 
భక్తి భావ ప్రభావ సంపద వహించి, 
నిశ్చల ధ్యాన దీక్షా ప్రణీతు( డగుచు 
బాడ( దొడంగెను గంభీర భావ గీతి 


క్రొగుచుండు నయః పొత్రికల నపూర్వ 
శీతల తుషార బిందువుల్‌ చిలికినట్లు 
కమ సత్రార్ధనామేయ గొన రవళి 
యవన సైన్య జనాగ్నికి నాజ్యమయె. 


జలధర మహోగ్ర ఘోషాప్రచండ నినద 
మష్ట కకుబంత ముఖరితంబై ధ్వనింప 
నిజమతాబినివేశ నిర్దిద యవన 

భట మహత్తరు(డొక్క(డు పలికె నిట్లు. 


“ఇది యనన్య జనోల్లంఘనియ భరత 

చక్రవర్తి ప్రకల్పిత శాసనమ్ము! 

ప్రాణముల నొసంగెదవొ? మహమ్మదీయ 
మతము. గొనియెదొ? మజీమజు నూట వలదు” 


ఆ గభీర వినిర్షోష మాలకించి 

మది నొకించుకయును జలింపకయ నిల్పి 
మృదు మధుర మందహాస సంస్ఫీత వదన 
వనజుండయ్యెను యదునాధవసు ఘనుండు! 


శశి ప్రభవ శి 35 


అటుల నిశ్చలు.డై, గరీయః ప్రభావ 

శాంత చేతస్కుడై నిల్చి సౌమ్యగుణు(డు 

సాధు హృదయాంచితుండు యదునాధ వసువు 
శృంఖలాబంధనమునకు. జేతులొసగె! 


తన కరమ్ముల నట్లు బంధన మొనర్చు 
సమయమందున వీణా ప్రసన్నగాన 
నవ్య నిర్హోషమున యదునాథ వసువు 
పలికె నిట్లు యధార్థ సంభాషణముల! 


“మీ మతమ్మున నొక్కండనై మెలంగుట 
నాకు సమ్మతమగు నవాంతరము లేదు 
మతము లన్నియు నాకు సమానములగు 
నెందునైనను దేవు నూహింప( గలను! 


మతము లన్నియు దైవ సమ్మతములగును, 
మతము లన దైవ పూజకు మార్గము లగు! 
ఏ మతమ్మున నున్న నాకేమి? నాకు 
దైవపూజా ప్రణీత చిత్తంబు గలదు! 


ఆన్నిమతముల యందున ననుసరింప( 
దగిన నీతులు గలవు వందల కొలంది! 
దోషములు మాని వరలు సద్గుణము మెచ్చి 
యనుసరించెడు వాడె మహామహుండు! 


ఆ నిరామయ సేవా మహావరమ్ము 
చిరసమార్థిత పుణ్య విశేష ఫలము! 
ఆ నిరంజన తేజో విలీన పదవి 
బహుళ జన్మ సమార్జిత భాగ్యఫలము! 


ఆ పరాత్పర దివ్యపాదారవింద 
సేవకంటెను నా కన్య చింతలేదు! 
ఆ సనాతను గానమ్ము( చేసికొనుచు. 
బాపుకొనెద మదీయ జీవన భరమ్ము!” 
ముద్రణ ఆంధ వత్రిక ఉగాది నంచిక, 1928 


36 ఫి శీశీ ప్రభవ 


జీ 


ప్రభవ 
(గ్రంధకర్త శ్రీ శ్రీనివాసరావుగారు, కవితాసమితి, విశాఖపట్టణము, 
కానుపైజున 54 పుటలు కలవు. 

వెల రు. 0-8-0. 
ఇది కవితాసమితి గ్రంధావళిలో మొదటిది. ఇందు ప్రకృతి గీతములు, ప్రణయ 
గీతములు, ప్రకీర్ణ గీతములు అను వేర్వేజు విభాగముల పదునాజు ఖండకావ్యములున్నవి. 
శైలియందు సార్థకతకంటె సమాసతత్పరత యెక్కువ గోచరించుచున్నది ఇంకను 
విషయానుగుణ్యముగ శైలియందు మార్పులు కన్పడవటెను తెనుగు వాడకము చాల 
తక్కువగ నున్నది ఒక్కొకచో బడలించు సమాసభూయిష్టత యున్నను మొత్తముమీద శైలి 
బాగుగనున్నది భావములందును గాంభీర్యమున్నది భావములకును, భాషకును 
సామరస్యము సంధించుట కీ కవి యింకను ప్రయత్నింపదగును. ఇది చదివినవారికి 
కాలక్రమమున ఈ కవి కవిత యింకను సంపన్నము కాగలదను ఆశ పాడమును. 
భావస్వాతంత్ర్యమును, భాషాసౌష్టవమును మెచ్చదగియున్నవి ప్రకృతి పధముల 
తత్వాన్వేషణము సలుప సమకట్టిన యీ కవికిశోరమానసము ఉత్సాహ రంజితమై 

యొపూచున్నది. 
- కొంపెల్ల జనారనరావు, 
ముద్రణ భారతి - ఆగను 1928 

2 


ప్రభవ - కవితా సమితి గ్రంధావళి 1 మ శ్రీ శ్రీనివాసరావుగారిచే 
రచింప బడినది. ఇందు. బ్రకృతి గీతములు ప్రణయగీతములు ప్రకీర్ణ 
గ్‌తములను మూడు భాగములు గలవు ప్రకృతి గీతములలో నెనిమిది 
ప్రణయ గీతములలో నాలుగు ప్రకీర్ణగీతములలో నాలుగును 
విషయములు గలవు ఇందలి ఖండకావ్యములు మనోహర వర్ణనలతో 
నిండియున్నవి వెల. 0-8-0 


ముద్రణ ఆంధ సాహిత్య వరిషతృతైక - 
1928 విభవనామ నంవత్సరం, శ్రావణభఖాధద్రపద మానములు 

















ఆ భి ఇ వై శక 
మ CEs టు ME, Gps oo fas 
కల న న net ళ్‌ re గు ల ల! గ ల een ర ఇ చెసి క్‌ 
షు, ఖ్‌ టి థ్‌ బిల ల్‌ శ చొర క ఖే 3 భో శ ల్‌ు x భో 
వ్‌ న్‌ క్‌ we ॥ 
శిత టో 





న. 
వ లే “Es VE అ ర్‌, 2 ల Ng me 
పట ల్‌ J జ్‌ ల్‌ యం న శ al నో స నఖ హతో ల చ్చ a . అయ్య 
Hrd ట్‌ సస న్‌్‌ 
. స 
జో జి KR 
. 
Ft ON 
ల 
a 
" ON 
జో 
ళీ 
” 
గ్‌ 
క గ్‌ 
ణ్‌ 3 . 
జీ J సి కన స శ /? లై J 
ణు రి, J నై స ? సన్న 1 kt మళ ] $ జ 
SEES . Aga : లే [ శనీ ; 
క స BE సస 
సస న 
జ 
గ 
ల్‌ 


(శ్రీ దేవులప శృష్ణకాత్త థ్రీ శ్రీరంగం ర 


| mn 1" ర. ? py, 1111111 nit, Fl, Afi |||: య ల్యే nl 111112 స! ||| | it | న్‌ sh"! ఐ 
a ara I mw స. స. జ్‌ న 
నా i nde ' 


న 
Fan 
TNC 4 


శి 
శల 


(| (| నైక కక 2 


సై rt క! 
వ! 


{i 

an : ‘hy "లే? 
న్న 1 UE 11 i s | [1111 
?, ఫే ri | tit il (1 fi | క 1 1. || hilly 
1 ‘ /1 ప్‌ 
స్‌ 111 మ న Hi sn: “i “ig 11, "4 


IR (1 118 iy IPE శ 
ip fh శన iia ॥ | gif ri 
" ఫ్‌ hy 
bs Hy res a ORY 
st tht et iii + | 
గ్‌ i ణ్‌ | I ఫ్‌ ili} 
శీ t 
t 


11 
aii | 


yt 


| ||| 


fi 111, i 
rit 211 bo] bi i | 

న క! ల 1 nibh (118 pith iis | 
11... న wa WU Ue WD a 


; 1. 1,1 st 
hi 11 bh Wi కో ih Ao li, a nt: HEE 


a hie UN | 
న ' శ 1511 స! క ig hg wr iy కే 11 " ee $s “halt: 112 fn Wy శ స! i || 


i i 
yy షి 





రవీంద్రనాథ్‌ రాగూరుతో కవితా సమితిసభ్యులు10 2 1933 

కూర్చున్నవారు ఎడమనించి కుడికి 

1 సెట్టి లక్ష్మీ నరసింహకవి 2 గొబ్బూరు వేంకటరాఘవానందరావు ౩ పురిపండా అప్పలస్వామి 4 తెన్నేటివిశ్వనాథం 5. టాగూర్‌ 
6. మారేపల్లి రామచంద్రశాస్త్రి (కవిగారు) 7 సబ్నవీసు సత్యకేశవరావు 8 పరవస్తు లక్ష్మీ నరసింహస్వామి 9 ఇచ్చాపురపు 
యజ్ఞనారాయణ 

నిల్చున్నవారు ఎడమనించి కుడికి మొదటీవరస 

1 తెన్నేటి రామమూర్తి 2 తాపీ ధర్మారావు ౩ విజిగుప్తా 4 పూడిపెద్ది వెంకటరమణయ్య 5 స్థానాపతి సత్యనారాయణశొస్తై 6 
మొనలికంటి సంజీవరావు 7 ఆర్య సోమయాజుల సుబ్బారావు 8 రామమూర్తి శాస్త్రి 9 వెంవటి సత్యనారాయణ 

2వ వరస 


శీశ్రీ2 తెలీదు 3 సున్నం వీర్రాజు 4 శ్రీరంగం నారాయణబాబు 5 కొళూరి వెంకటనరసింగరావు 6 కొచ్చెర్లకోట వెంకటరామయ్య 


రీ దేలు 


కవితలు 


శీ శీ స్వీయ వ్యాఖ్యలతో 


అనువాదాలు 





nT ప. 
తెన్నేటి వెంకటరామమూర్తి వేదుల వత్య 
నారాయణశాస్త్రి శ్రీ శ్రీ రాజరత్నం 1541006 * 28-7-1987 





శవ ధక గర్బం నత మూగ వాడ్నికా వ 
రంపత 2 సంప నిశ్మ్మ బ్బ దంష్ట్ర లు వోయి ౨౮1 
ఆట సప  దక్రంతుంతుి( & ౫౫ శ్వ 


శన శంత్న(కు వఏెర్రతంర్పయసకి కడం! 


ఈ ంచపతోవ్యో( తిం కోటా సల్ల (6 గూన 

తాం ఢంరింయం౮ాతం య యు! ఫ్లా తగ ఎం తకోటినా... 
౮2 నితాంత మాముంతవ్మ్రదొంతోశ్ల" 
లోను ఒక బాయ భీం? యంత సవా 


ఆ ముటుకన్లాన్నో కలం 3g ఆశ తయాగం 
సరుకది ఆయును గూతావశ్న్గ ల వటి; 


(౨౨ ఎచశచనిం యలు కు Vol కవ ఎంఫ్రధాా 


(శ౨నోవినా ల వల వో బుయల్రు సో త 


న కశంయలణవ తన్ఫో ఆ రై కరంగు 

కపి అంశ స్ట్రైలిం థఫోరవాంవళ (న అం 

19త శోతెలు నే లా శావ్మా దంచు పుడెతోు - 
కం కు సి ౧ నాం అణి 


'దెండు 
స్వర్ణదేవతలు 


(తదితర పద్యాలు) 


1. కబతలు 


సమరాహాానము 
ధైర్యము త్యజించు ఘోద యుద్దంబునందు 
ననుచిత పలాయన పథంబు ననునరించి 


ఓ సుయోధన! యెందచేంగియుంటి వివుడు? 
రమ్ము, క్షతయోచిత సంగరం బొనరు 


విసపుభోజన మొసంగి చంపింపటలేవు 

వెస మహార్దవమునం బారవేయలేవు 
మించి లాక్రొాగృహంబుం గాల్పించటేవు 
ద్యూతమున గెల్చి మిగుల సంతోషమొంది 
ద్రౌపదిని భంగవుచ్చంగ€ దలంపనేవు 
ఎటు లిక మమ్ము నిర్దింప నెంచినావు? 
ఆజికంటెను వేయుపాయంబు లేదు 
కలదు తొక్కంగందగిన మార్గం బదొకటె 
రమ్ము! క్ష్యతయోచిత సంగరం బొనర్పు. 


ద్వాదశాబముటలట్‌ గహన నివాసముందు. 
జపృంగారాని సిలుగుల6 జెందినాము! 
మాయివేనంబుల విరాట మానవాథి 
పతిపురంబున నజ్జ్ఞావాసద్‌క్ష 
జయపురస్పరముగ'. దీర. జాలినాము 
చేయుమన్నట్టి పనులెల్లం జేసినాము! 

తుదకు బురవంచకము. గోర తుచ్చుండ వయి 
కృష్ణుసందేశము తిరస్కరించినావు 

యూర సంగర మొనరింపం గోరినావు. 

ధర్మమే జయ మను మాట దలంప వైతి! 


అణి యభవ చా 41 


కోరి కొజువి చేకొని నెత్తి గోకికొంటి 
బంధుమిత్రులు పరిజనుల్‌ భండనమున 
తీవ్రయుధద్ధంబు నొనరించి త్రెళ్ళినారు! 
ఇప్పుడేమి యొనర్పంగ నెంచినావు? 
హస్తములు కాలిపోయిన నాకులేమి 
చేయునో యింత యోచించి చెపుమయ్య! 
ఇంక విచారింప లాభమింతేని లేదు! 


ఆజికంటెను వేజబు సాయంబులేదు! 
కలదు తొక్కగ దాగిన మార్గం బదొకటె! 
రమ్ము! క్షత్రియోచిత సంగరం బొనర్ప! 


ఎవురము మే మనుచు మది నెంచవలదు 
ఐదుగురిలోన నీకోరినట్టివాండె 
ద్వంద్వయుధద్ధంబు నొనరించవచ్చు. గాన 
రమ్ము! క్షత్రియోచిత సంగరం బొనర్ప్న! 
పొజు. బోతువై దాగంగ వలదింక!! 
ముద్రణ భారతి - నవంబరు 1926 


వఐఎజయవఐహారము 


ఉత్తరుడు 
ఓ మహాత్మ! త్వదీయ మహోన్నత ప్ర 
భావ మింతని పొగడ నెవ్యాని తరము! 
అరి భయంకర గాండీవ జ్యానినాద 
బధిరితాశాంత కుంభివి పార్దుగనిను 
నించుకయు మానసమున నూహింపలేక 
అర్భకుడ నెన్నా దుర్భాషలాడి నీదు 
నవ్య నవనీత హృదయమ్ము నవయజేసి 
నిరసన మొనర్చితి నటంచు నీవు క్రోధ 
మూర్తివై నన్ను జిన్న చూపులనుగనక 
ఎతి(గి చేసిన యపరాధ మిద్దికాని 
కారణంబున దయజూచి కావుమయ్య? 


42 ళా (గశ్రీఢ్రీ ప్రభవ 


కౌరవాన్వయ మెదురుగ గదిసినంత 
డీకొనంగ దలంచి గాండీవధారి 

వగుచు నెదుట ప్రత్యక్ష మైనప్పుడైన 
హీనతమ భీరుగుణమెల్ల పోనడంచి 
సొరథిగనుండనో నీకు సంతసమున! 


దిగ్టిగంతములందు. బతి ధ్వనించు 
ఘన ఘనా ఘనఘోష సంకొశమైన 

శబ్ద మదికొదె శ్రోతల శ్రవణపుట వి 
నిర్హళన శక్తివంతమై నెగడు దేవ 
దత్తపూరణజనిత నాదంబు! వినిన 
నెడద వడివడి దడదడ వడకదొడగు 
నా భయంకర నినదంబు నాలకింప 
గౌరవదళంబుల న్గలకలము పుట్టె! 
యూధములు సిద్దమగుచుండె యుద్ధమునకు 
సైనికజినంబులదె మ హోత్సాహశక్తి 
గదనదుందుభుల్‌ మోగింప గడగినారు! 
పార్థ! నాకి సుమంతయు భయములేదు 
తేరు నడపెద నీవన్న తీరుగాను! 


భళిభళీ! ఏమి యీ బాహు పొటవంబు! 
ఎమి యీతని సాయక వృష్టిధార! 

జెర! యీతని స్వేచ్చా విహారమరయ 
భయమొకింతయు నుత్సాహభరముకొంత 
వెజపొకింతయు వవశతానిరతి కొంత 
త్రాణలేమి యొకింత సంతనముకొంత 
వివిధ భావము లిట్టు లావిర్భవించు! 


ఉరుభయంకర శస్రాస్రయుతుడవగుచు 
సురుచిరోద[గ్రవదన తేజుండవగుచు 
వర శిరో మండన కిరీట ధరుడవగుచు 
హస్త యుగ్మంబుతో బాణహతుల వీర 
వరనికొయము కలగుండు వడ నొనర్చి 
పూర్ణమగు జయలక్ష్మినిం బొందుమయ్య! 


శశీ ప్రభవ తీ 43 


అదె పలాయన మార్గంబు ననుసరించి 

పారుచుండిరి కౌరవ వీరవరులు. 

అదియె వారెల్ల సమ్మోాహనాస్రబద్ద్ల 

గాత్రులై కరచరణముల్లదప లేక 

మూరృ్శంగొని భూస్థలింబడి పోయినారు! 

తడవానర్పగనేల సత్వరితగతిని 

సోదరి వాంఛితము దీర్పంబోదుగాక! 

ముద్రణ  ఆంధభారతి (మానవతిక) జూన్‌ 1928 

అహర్ముఖము 

అహర్నుఖాంచిత హర్ష వీచికల 

జాండ భాండమున నిండినవి! 

రహః ప్రశాంత దినోదయ వేళా 

రాగ ఘోషములు మోగినవి! 


ఆ యుదయకాల రమ్య రహస్యగర్భ 
సురభిళ లతాంతగుచృ మాధురులయందు. 
దనువు పులకించు నూతనోత్సాహభరిత 
మోదభరమున నా కనుల్‌ మూతవడియె! 


అవుడు పొడమిన గాఢమాంద్యమున రేగి 
కాలగర్భ విలీనాంధకారమందు 
దరలిపోయితి భావసౌదామిసీ అ 

తొంచల సురక్తితస్థలి నధివసించి! 


ఆ దినోదయ వేళా ప్రయాణ శుభము 
హూర్తమున భావనా భావితోత్సవమున 
నాకు గననయ్యె విస్పృతానేక చరిత 
గత పురాతనసమయ భారత ధరిత్రి! 


అప్పు డసదృశ శాంతి మహత్త్వగతుల 
వెనుక దినముల బజ్వలించిన చిరంత 
నార్య వైభవవహ్ని సహస్రశిఖలు 
కనులు పొడిచిన మెజుపులై కానిపించె! 





44 ఈ (శ్రీశ్‌ వ్రభవ 


అవియె బుష్యాశ్రమ మనోజ్ఞ దివిజ సదన 
నిభ తలమ్ములు! వారె మౌనిప్రకాండు 
అదియె ఘోషిలు దిక్కటాహములు నిండి 
మారుమోతల బుగ్వేద మంజు రవళి! 


ఆ సనాతనకాల ప్రభాసమేత 

వేదభూసుర ఘోషా నవీన గతుల 

బలుకు దెలియని తన్మయత్వ్యమును గనిన 
నా హృదంతరమునకు లీనత ఘటిల్లె! 


ఐంద్ర హరిత్పము దంచిత దీధితు 
అంధకారముల నడచినవి! 
సాంద్ర వికాసప్ప్సీత మద్ధదయ 
సరసిజ దళములు విరిసినవి! 
రచన 7928 ఎదైల్‌ 70, 


ముద్రణ భారతి - 7928 అక్టోబరు 
/ was gradually shaking off pompous phraseology 
/ think this poem clearly illustrates it 


అంతఃస్పమాథి 


“ప్రతివర్ష వసంతోత్సవ 

కుతుకాగత సుకవి నికర గుంఫిత కావ్య 
స్కృతి రోమాంచ విశంకిత 

చతురాంతః పుర వధూ ప్రసాదన రసికా” 


అని పరించితి 'పారిజాతాపహరణ'” 
సత్రబంధమునందు --- ఆ క్షణమునందె 
మనసునకు అవశత ఘటిలైను! గ్రహించ 
రాని ఆవేగమున చేతిలోని పుస్త 

కము ధరణిపైన పడియె! - అఖండ వివిధ 
భావ భంగీ తరంగ సంపదలు పొదల 
హృదయ మెగసెను పూర్వ వస్త్పృత నితాంత 


ఢీఢీ వభవ శి 45 


దశ దిశాంత పరిశ్రాంత ధవళకీర్తి 
చామరమ్ములతో సముజ్ఞ్యల విభా వి 
రాజితమ్మగు శ్రీ కృష్ణరాయ భూప 
మంటపమునకు - 

- కవి శిఖామణు అనేకు 

అదియె మధురాతి మధుర దివ్యపబంథ 
కథన సుధల నఖండ నుఖపదముగ 
చిలుకుచున్నారు! - 

- కృష్ణరాయలు మహోజ్జు 

లాంగ దిధితు లెగసి స్వియాక్షికోణ 
నిర్ణతాపాంగ రుచిసమున్నేషమునకు 
వింత సొగసుల నెగడించు విధము చూప 
అదిగొ ముదవమున పారవశ్యమ్ము చెంది 
మెచ్చుచున్నాడు నయన నిమీలనమున, 
క్యమదదరహాసమున. శిరః కంపనమున! 
మది కలంచిన శైశిరోన్నాదరేల్లు 
వదలినంతట నూత్న భావణ్యమునకు 
సదమలానూన తేజః 'ప్రశప్ర్తి నొసగు 

శ్రీ గరిష్ట వసంత సమాగమమున 
మెల్లగా వీచు పిల్లతెమ్మెరల కులికి 
కులుకు మెలకువతో నవ కోరకములు 
నూతన వయః పిపాసా పరీత హృదయ 
సదన సంస్థిత గాఢ వాంఛలకు దేగి 
తెరలు తెదరలగు సిగ్గుదొంతరల వపారల 
మనసు బిగువున నెగజిమ్మికొనుచు, ఘన వి 
యోగ శాంతిని కలగాంచి ఒడలు నిలువు 
పులకరిల్లిన హృదయ మాపుకొనలేక 
వలపు దెసల పిసాళించు వలను తెలిపి 
విరిసి వెలిగి విజృంభించు వేళలందు 

ఎ మనోహర మంజాలారామ భూమి 
సౌరభానంత సౌందర్య సౌఖ్యగతుల 
నందన వనోపమానంద బంధురంబొ 
అదియె విలసిలు కృష్ణరాయల సభా ప్ర 
జూ శుభాకరతలము - 


దశ దిశాంత 
చామురవము. 


- ఆ వైభవమ్ము, 
అప్పటి ధరారమణ గౌరవాతశయము, 
ఆ దినమ్ముల సౌఖ్యానుమోదరక్తి 
నాటి సంపతృమృద్ధి ఎనాటికైన 
ఆంధ నిర్భాగ్యధాత్రికి నలవడు నొకొ? 
రచన 71928 ఎప్రిల్‌ 27 


ము(దణ " భారతి - 7929 ఫి([బవరి. 
A pose and a wailing For all its patriotism 
the theme with its treatment is ordinary 


నా సాద = నారొద 


ఎకాకినైయున్న యీకాలమందు 
నుదయించు నెన్నియో హృదయభేదకము 
అగు నూహ లవియెల్ల నన్నివిధాల 
బయలు చేసిన శాంతి ప్రాప్తించుననుచు 
నాలోన నేనె పద్యాలను నుడివి, 

“ఓ సముజ్వలరాగ భాసితానంద 
రాజ్యాభిషిక్ష మూర్థన్యా! మదీయ 
దైవతమా! జీవధనమా!' యటంచు 
గొంతెత్తి నినుబిల్పుకొందు నొక్కవుడు! 
పద్యాలచే శాంతి ప్రాపింపదేని 

ప్రకృతి తీక్షణ ప్రభాపటల మధ్యమున 
శారికా కీరికొ నడమల కంర 

ఘోషా నినాద సంతోషాప్తి6 దేలి 
యొక్కొక్కపరి నవ్వుచుందును నేనె! 


అదియు శాంతికి దూరమగునట్లు దోప 
నిదివజకెవ్వాని కెఖుగంగరాని, 
యెవ్వాండు చూడని, యెవ్వాండు చొరని 
ప్రమదావన ప్రాంత రమణీయ దేశ 
సమద వితర్ణికాస్థలి. జేరి యచట 
గానమేళవిత ఘంటా నవ్వనాద 

తాళ సంగతులతో దాండవించెదను, 


డీఢ వభవ య 47 


అపుడు సైతము శాంతియలవడదేని, 
గుండెరాతిగం జేసికొని భయంబెడలి 
గాఢత మచ్చటా కలిత మర్హాంత, 
కాంతార వీథీ నిరంతర భయద 
గిరి గహరంబుల దరిసి యచ్చోట 
గడలేని కన్నిటి కాల్వలంబరపి 
భూనభోంతరముల బొంగింప(జేసి 
దీనాతి దీన శోకానంతరవళి 
నగముల మార్రోత తెగయంగజేయు, 
శాంతి సామాజ్య సంస్థాపన గోరి 
భోరున కెరలి వాపోయెద నేను 
ఆం(ధథభారతి, మానవ(తిక మే. 1928 


అగ్ని హోత్రము 


సొంధ్య కాలారుణ గభస్తి సముదయమున 
ప్రస్ఫురించెడు నిజవపుర్వైభవమ్ము 

ఉదిత మానసికోత్సాహ ముజ్ఞ్యలింప 

అమరు లనిమేష నయనులై అరయునపుడు 
ఎ పరాత్సరమూర్తి సదా పవిత్ర 

నాట్య లీలానుకూల విన్యాసములను 
నెరపుచున్నాడొ ఆ హరు నిటలమందు 

దాగి యడగిన అగ్నిహోత్రమును నేను 


తత సనాతన భారత క్షితి తలమున 
కతులితాలంక్రియామహోన్నతి వెలుంగు 
అతి పవిత్రులు నాటి బ్రహ్మర్శివరులు 

సతత మొనరించు క్రతు కార్యతతులయందు 
వేదఘోషల మార్మోత పిక్కటిలగ 

నను పొగడువేళ వారి ముందట నెసంగు 
అమిత మోహన హోమకుండముల నడుమ 
తొండవించిన అగ్నిహోత్రమును నేను! 


45 శి శ్రీశ్రీ వభవ 


జగతి పాపాంధకార విచ్చన్నమగుచు 
పుణ్య మను మాట పూజ్యమై పోవునపుడు 
దారుణ దురంత కలుష వర్తనముచేత 
మానవ చరిత్రమున కస్తమయము కలుగ 
ప్రళయభీకర పుష్కలావర్త మేఘ 
ఘోషణ కఠోరతా ప్రసంకుల సమస్త 
రోదసీగహ్యర ప్రతినాదములను 
వినుట కొక ప్రాణియైనను కనగరాక 
సృష్టినంతయు సప్తవార్నిధులు పొంగి 
ముంచువేళల అందు నుద్భూతమైక 
రాళ జిహ్వా సహస్ర దుర్తాంత రుచుల 
ప్రజ్వరిల్లెడు బాడబ జ్వాల నేను! 


రచన 7928 మే 25 
Not unsatisfactory poetry Yet the exultaton in sound is manifest 


కవితాశిల్పమునకు 


అది మనోమోహనము! హృదయంగమమ్ము! 
దాని సృష్టించు శిల్పి నిత్య ప్రవూజ్య 
ఘనతర ప్రాభవయుతుండు! కవి యతండు! 


ఖావనాతీత వివిధ ప్రపంచములను 
భావనా మాత్రమున దాటి పోవువాడు, 
సుఖ మహా దుఃఖ మిళిత నిష్తుర మనుష్య 
జీవితమునకు వ్యాఖ్య రచించువాడు! 


సుందరము తద్దటిత రసస్ఫూర్తి! మనుజ 
హృదయములయందు విహరించి అది స్వకీయ 
శాశ్వతానంద ముద్ర నచ్చట ఘటించు. 


అది హృదయభూమి తాండవమాడునపుడు 
శవణమోహన గానవైభవము మోయు! 
ఆ సుధావాహినీ ప్రవాహమునయందు 
కమ లాలిత్యమే నిరాఘాట మగును! 
పౌఢ శిల్పజగత్తున ప్రధమగణ్యు 
డగును కవి - కవితాశిల్స మతని దగుట! 
రచన 1928 జూన్‌ 22 


Concealed moralising Good ina way Composed only for కవితా 39మ' In Samadarsini paper 


శీఢీ వ్రభవ ఛి 49 


సంధ్యాభావన 


వఎరహవంశి 


ఆ రమణీయ సంధ్యారాగ జలధిలో 
తారా సహస్ర ముక్తామాలలు జనించె 
ఆ సాంధ్యరాగ ప్రభా సౌకుమార్యమ్ము 
లో సుధలు మాత్రమే భాసిల్లి పోయినవి. 
ఆనంద భావవీచీ నినాదంబులో 
కానంగరాక దుఃఖమ్ము శ్రుతి కల్పినది! 
రోదోంతరాళ సంరూఢాంధకారాన 
మాధుర్య మేది సంధ్యాదీప్తి నశియించె 
అతి వికృత భయదాట్టహాస ధ్వనులతోడ 
అంతటను దుఃఖమే ఆడిపొడగ దొడగె 
ఆ యంధకార కుహదాంతరాళమునందు 
ఏయే దురంతముల కెవడు సాక్ష్యము వచ్చు? 
ఆ సాంధ్యరాగమే అనుకొనుడు జీవితము 
భాసిల్లు తారకలె ప్రణయ సద్భావములు! 
సాంధ్య రాగారామ జనిత ప్రసూనముల్‌ 
కంధ్యుదర లబ్బ ముక్తా మాలికా తతులు! 
ఆ మనస్య మహోజ్వ్య లాగ్నికీలలయందు 
(ప్రేమైక దృక్కులే పీయూష శీతములు! 
నశ్వరాంధ ధ్వాంత నమజీవిత మెత్తి 
శాశ్వతయ్రేమ తేజంబె ఉన్నతి కూర్పు! 
రచన 1928 జూలై 72 


ముదణ భారతి 1932 జనవరి 


A poem that has undergone many changes 
which it does not require for all itis worth 


ఈ నా వేణువు దీన గాన రస వా హిన్యంబువుల్‌ చేర్చి ఆ 
హ్వానంబుల్‌ రచియించు వేళ కరుణాపాంగ ద్యుతులూని ఓ 
హో నాళీకిని! నన్ను చెందుటకు రాకున్నా విదేలా? విలా 
సానందమ్మున (పేమరాజ్యముల చూరాడంగ నూహించుచున్‌. 


5౦ భి శశీ వభవ 


ఈ సంక్షుబ్ధ మదీయ హృత్కుహర వహ్నిన్‌ చూపుచున్‌ (పేమ భి 
క్షా సత్కారము కోరుచుంటిని సుధాగానమ్ములో గద్గదా 
కోశమ్ముల్‌ నినదించు గీతికల నీకున్‌ కానుకల్‌ కూర్చి నీ 
హాసజ్యోతుల కొసగొంటి నిక నా ఆరాట మూరార్పుమా!. 


అతి లావణ్యము జాలువార్చెడు మనోజ్ఞారామ భాగమ్ములం 
దితరాలోచనలన్‌ త్యజించి రమణీ యేచ్చల్‌ ప్రపంచించు శా 
శ్వత సత్రేమరసైక భావనల సంభావింప సౌదామినీ 
అతికాంగీ! కుతుకమ్ము కల్గునెడ వాల్లభ్యము చూపింపుమా! 


రచన 1928 జూలై 18 
The worst / had written for a long time 
ఆంధ్ర కవితా పితామహుడు 
నీ యఖండ ప్రతిభ విరిసి య 
నేక రుచుల తురంగలించెడు 


మధువు లొలికిన మంజు కవితల 
మనుచరిత్రమున. . 


ఆ దినమ్మున కృష్ణరాయ ధ 
రాధిపుని పేరోలగమ్మున 
త్యత్కవితః రస స్రవంతిని 
ధార కట్టినది. 


మృదు మధుర గానధ్వనుల విని 
కృష్ణ సర్పము లవశమొందిన 
విధములపు డట నున్న పండిత 
హృదయముల తోచె. 


అపుడు మోగెను నీదు పాదము 
నందునుండి జనించి సభలో 
గండ పెండారపు సముజ్జ్వుల 
గాన గీతములు. 





@é (పభవ శస ల్‌ 


గౌరవము గని గరువముం గని 
పారవశ్యము చెండి ఆశీ 
ర్వనులతో శ్రీకృష్ణరాయని 
ధన్వు చేసితివి. 


ఏండ్లు పూండ్లును నాడు మొదలు గ 
తించె కాని భవద్యశస్సులు 
నేటివరకు శరత్పుధాకర 

నిర్మలత తాలు 


నీవు నాటిన తోటలోపల 
చేవ తరుగని పూవుగుత్తులు 
నేటివరకును తేటవలపులు 
నింసపెడిని దెసల 


జీవచిత్ర కళారహస్యము 
చిందువార్పిన నీకవిత్వము 
చిత్రకారుల చేతగల కుం 
చియల వచ్చినది 


తెలుగు కవనపు తీరు తీయము 
నిలిచి వెలుగుట కొక మెరుంగును 
చిలికి చుక్కలనడుమ మింబను 
కులుకుచున్నావు. 
రచన 7928 జులై 22 


ముద్రణ కవితానమితి తొలివార్డిక నంచిక 1929 


An attempt ata new metre Technique is tolerably well observed 
There is narration and poetisation, but not much force and gusto 


“నీవు నాటిన తోట లోపల” చరణానికి ఎదురుగా రాసిన వ్యాఖ్య - 


by attempting this metre | have learned to tone down my Sanscritic diction 


52 చా శశ వ్రభవ 


అంధకొరము 


నాయంనంధ్య - 
దివసమ్మునకు వయోధికత ప్రాప్తించినది 
తీక్ట దీప్త లడంగి దినరాజు కృశియించె! 
వృద్దాప్తూ మిడిన దీవెనచేత జనియించి 
బెద్దత్యమునచే అహర్పతిన్‌ మింగితిని! 
ఈ నా భవమ్ము లోకానంద మొసగునా? 
ఎ నెప్పటికి కూడ ఇటు వికాసింతునా? 
నా కెన్నటికినైన లేకుండునా మృతి? 
ఈ కాంతి నశియించి చీకటులు క్రమ్మవా? 


అంధకారము - 
ఈ దివారోచిస్పుధాధామముం గూల్చి 
ప్రాదుర్భవించి నే బయలుదేరిన యంత 
జగతి యేమోగాని 
నగవే మరచిపోయి 
వగపుచే నిట్టూర్చి 
వనటచే చలియించు! 
నా మేలిముసుగులో నలుపు లూరెడు నంట! 
నామీద జగతి కింతయు గ్రేమ లేదంట! 


నక్షతయము - 
ఈ గభీర నిశీథినీ గర్భకుహరాన 
ఎలుగెత్తి ఎడ్లు వెందుల కంధకారమా! 
వాగులై నా పేమ వరియించునే నిన్ను 
స్వాగత మ్మసగు నాశాగంధ వాయువుల్‌! 
నిలువలేనే నీవు 
నిలిచియుండని వేళ 
వెలుగలేనే నీవు 
విస్తరించని వేళ 
నీ కాటుకల చేత నా కనుల్వికసించు 
నీకు నేనే నాకు నీవె ఈ లోకాన! 


రచన . 1928 అక్టోబరు 14 ముద్రణ భారతి - 7928 డిసెంబరు 


A fine specimen of lyric poetry The retention of the first stanza is harmless The metre 
is quite well handled. / would have written much more on this, had I! not been its author 


శీశీ వ్రభవ ఢి 53 


సముద్రపుటొడ్డున 


ఎంత గుమించుకొందు నే నీ సుసాంధ్య 
సమయ గంభీర భావ విసయమునందు 
నన్ను తేల్సిన మధురక్షణాల సుఖము 
ఇవి గభీరోదకములు నా ఎదుట భీష 
ణార్భటులతోడ నుప్పొాంగు నవసరమున 
నా మనస్సునగల భావనా సహస్ర 
సంహతులలోన సృష్టి అస్పష్ట మయ్యె! 
ఆ మహాదూరమున పశ్చిమాశ కూడ 
బెట్టుకున్న కుంకుమ చూచినట్టు కూడ 
జ్ఞాపకము లేదు - నా మనశ్చంచలత న 
శించ, కొంగొత్త భావాలు చివురులెత్త! 


సాంధ్య వాతూల వీచీ ప్రసార ముగ్గ 
మీ సమస్త ప్రకృతి కాని ఎమొ నాకు 
నా మధుర భావనలలోననే మనస్సు 
బద్ధమై ముగ్గమై మహాభాగ్యమిచ్చె! 


అరచుకొనుచున్న ఈ సమస్తావకాశ 
నివిడ ఘోషకు బధిరతా నియతిచెంది 
శాంత భావాలె లోన త్రుల్ళింతలాడు! 
కలుష కర్ణమ మధిక వక్రమ్ము ఈ ని 
తాంత వాతావరణ మింత దాటనేర్పి 
ఈ పవిత్ర భావమ్ముల కెడ మొసంగె 
ఎంత (పేమించుకొందు నే నీ క్షణాల! 


రచన . 1928 నవంబర్‌ 16 


Keats inspired this But no traces are visible in 
the poem itself With nothing as subject matter, 
some substantial things have been arrived at 


54 ఈ శశీ ప్రభవ 


నిశిథ సాంత్యానము 
ఈ నడిరేయి నా హృదయ 
మీ విధిగా మధుధాదరయై వృథా 
యైన శశాంకకౌముదుల 
యందు (ద్రవఐంచె - నిశిధ నిర్మల 
పాణము మాటిమాటికి భ 
యమ్మున నా గళ మింక మోయగా 
మూనునొకో అటన్న అను 
మానముతో కడు సంచలించగన్‌. 





శాంత విఖావద్‌ హృదయ 
సాధ్వసమున్‌ గ్రహియించిు వింతలో 
ఎంతయు అతెలచోయినటు 

తే ఒక లే ఇతలిమబ్బుు నింగిసై 
అంతయు క్రమ్మికొన్న ధవ 

అభాంశు మదీ్‌చులతో మునింగి తా 
నంతట మాయమై చనియె 

ఆవిరి యట్లుగ చూచునంతలో. 


ఎ గతి పాడకుందును జ 
నించిన ఊహషహాఅణ నెల్ల నామమున 
స్పాగద మంతకంతకు ని 

సర్గ పివాసల పొంగి నింగిపై 
ఊగగ నేడు నంతటు, న 

వోజ్వ్వల మోహన కావ్యగీతికా 
వాగమృతమ్ము లాగక ప్ర 
వంతికలై [ప్రవహించు నంతటన్‌. 


మామక వాణి ఈ నిముల 
ముంగళలోక దరస్మ్నితమ్ములో. 
ఈ మృదు చంద్రికా పులక్‌ 
తేందు శిలాజల ధారతో, దిశా 
సోము నుధాకపోల పది 


“*/శ్‌ నయనభవ చై sre] 


తమ 


మం 


లి 


చుంబన తత్సర మాతరిశ్వ హా 
త్సీమ సుఖమ్ములో, కనిన 
చించు నుదంచిత ఖావరాగముల్‌ 


నా లలిత ధ్వనుల్‌ వినిమ 
నస్సు వినిర్మలతా పరీతమై 
చాల సుఖప్రభూతి కన 
శర్వరి నా నవ వృత్తగాన ప 
కాల సుషుప్తి తేలెడిని 
శాంతిగ నుత్సల కోరకావళీ 
మాలికలే మనోహర స 
మంచిత శయ్యగ హాయిహాయిగాన్‌ 
రచన 1929 ఫిబ్రవరి 9 
ముద్రణ భారతి - 1929 మార్చి 


This forms a subject matter for the discussion of the element of 
sinerty in lyric poetry The setting is conceived in imagination 

but the mood is quite sincere Mind is given a slight preference 
over heart (because of the intellectualrty of imagination) but the 
latter is not overlooked or the poem would never have been sung 


నినదించునా వినూతన చకోరక గీతి 
కనిపించునా సుధాకర బంధుర జ్యోతి 
నా యమావాస్యా విహాయసమ్మున నేడు? 


ఒక ఎరుంగని వేదనోద్వేలత వహించి 
వికసించి ముకుళించి బెగడు నక్షత్రాలు 
ఎదొ హృదంతర బాధ పడలేక విడిపోయి 
కదలాడు తెరువింత కనరాక జలదాలు 
ఎ చెట్టు మసకలందో చరించి సమీర 
వీచికలు బదుకు నాతో చెప్పుకొని ఏడ్పు 
నా గర్భమున రోదన ధ్వానములె మోగు! 


56 ఈ (శీళ్‌ వ్రభవ 


ఏ నెరుంగుదు ప్రేయసీ నూత్న యౌవనా 
ధీనుడై ప్రియుడు వర్తిలిన వెన్నెలవేళ 
తీయనై నాటి సందీప్తి తోచెను కాని 
ఈ యమావాస్యనే హెచ్చు నే వరియింతు! 
నేను దట్టపు మంచు సోనలే కురియింతు! 
రచన 7929 ఎవీల్‌ ౩ 
ముద్రణ భారతి - 1929 మే 


Nota Krishnasasiran exultation in things that are gloomy, 
though technique recalls some of his lyrics The poet's 
penetration into the heart of Night results in the presentation 
of the feelings of Night But the poet is not detached from 
the poem which gives it the necessary qualrty of lyricism 


మధుమూర్తి! 
నీ నాట్యమ్ములు నా మనస్థ్రలినె కా 
నిమ్మోయి! నీ గాన లీ 
లా నైర్మల్య నవోజ్ఞ్యలశ్రుతులు కొ 
బ్య ల్లట్టి నా కంరమం 
డే నిండంగ నదించుమోయి! మధుమూ 
ర్తీ! నీ కటాక్ష ద్యుతుల్‌ 
రానిమ్మోయి మదీయ జీవిత తమి 
ప్ర ద్వారమున్‌ చీల్చుచున్‌! 


ఈ గళమాంద్య మింత నశ 
యించును నీ మృదు గొనరావముల్‌ 
మోగినచో, ధ్వనింతును స 

ముజ్జ్వల గీతులు నేను కూడ నీ 
లాగునె! త్వద్వినర్తన క 

ఖా పరిపూర్ణమెయైన నా మన 
స్పాగర మంత తాండవ వి 
శారదతన్‌ వహియించు నీ వలెన్‌ 


ఢీఢ ద్రభవ తి 57 


అంత సుఖమ్ము నా కధిక 

మై మరపించును మేను - నీ ఘృణా 
నంత కటాక్ష మాలికల 

యం దతి తన్మయతన్‌ వహింతు - నా 
స్వాంతము సౌఖ్యవేదన నె 

సంగు - భరించగచాల కంత ఫ్రా 
ర్థింతు సుఖము తీసికొని 

డీనతనే కరుణించగా ప్రభూ! 

నీవు హసింతు వంతట వి 

నిర్మల సాంద్ర నుధామృదూర్శ్మికల్‌ 
పావితమై తదీయ తర 

ళ ద్యుతులందు జగమ్ము ముగ్గమై 
పోవును - నే ద్రవింతు రస 
పుంజముగా, మిహికొ స్రవంతిగా 

నీ వరహాస కౌముదుల 

నిస్తుల మాధురిలో విలీనమై! 


రచన 7929 ఏప్రిల్‌ 6 
ముద్రణ : భారతి - 1929 జూన్‌ 


Excellent handling of the metre This art form is familiarrsed in the subsequent lyrics tha 
deal with Divine Love but the fervour and felicity of these verses is not reflected in them, 


మూగతలవులు follow other lines of thought but are conducted on similar felicitous technique 


సువ్హాస్థకలు 


అవి ధరాగర్భమున మానవాస్థికా ప 
రంపరలు - సుప్త నిశ్శబ్ద సంపుటములు! 
అట నొకే దీర్భ్ధ యామిని! ఆ నిశా శ్మ 
శాన శయ్యకు ప్రాతః ప్రసక్తి లేదు! 


ఆ యగమ్య తమో రహస్వ్యాంగణాన 
తాండవించును మృత్యుశెతల్య మొకటె - 
అది నితాంత హేమంత హృడంత రంత 
రనుభవాళి ఘనీభవించిన సమాధి. 


58 ఢి గ్రీశీ వ్రభవ 


ఆ మనుషాస్థికలు నిద్రలో మునింగి 
సంచరించును భైరవ స్వప్పవీథి! 

అవి చలించును తమ చర్మకవచ మెపుడొ 
బ్రదికిన దినాల తలపోత బరువుచేత! 


నా కనుంగవ కన్నీళులై కరంగు 

నవి యొనర్చెడు నీరవాహ్వాన మెరిగి - 
ఇంత శోషిల్లు నేలొ నా హృదయపుటము - 
వణకు నేటికొ నా అస్థిపంజరమ్ము! 


రచన 7929 ఏపిల్‌ 15 
ముద్రణ నమదర్శిని మానప(తిక 1930, 1937 నంవత్సరాది నంచిక 


Returned with thanks by the BHARATHI One of my best poems in my 


సుమార్పన 


and many an other's opinion 


నేజరియింతు నుజ్ఞ్యాల వ 

నీ రమణీయ వసంత వీథులన్‌ 
పూజకు కోరి నా యెద ర 

వుల్కొను నింతట; అంతలో ప్రభా 
భాజనమైన నా పసిడి 

పళ్ళెము తాలిచి వృక్షవాటికా 
రాజిత మార్గగామి నయి 

రా, కనుపట్టు లతాంత సంతతుల్‌. 
మౌన మనోహరమ్ముగ సు 

మ స్రతతుల్‌ నను పల్కరించి పూ 
జూ నవభాగ్య వాంఛనలు 

జాలుకొనన్‌ కను లింత విచ్చి ఆ 
హ్వానములన్‌ రచించెడు, మ 

దంగుళు లించుక సంచలించగా 
వానిని కోసి, పోసికొని 

పళ్లెమునన్‌, పయనింతు మెల్లనన్‌. 


శ్రీజ వదభవ శి 59 


భఖావిదృష్టి 


ఈ విరిదోట దాటుచు బ 

హిః పధమందున కాలువెట్టగా 
బోవు ముహూర్తవేళ తల 

పోయగ బోని మహోత్సవమ్ముగా 
నీ వొక రమ్యమూర్తి వయి 

నిల్తువు ముంగిట, నీ పదద్వయిన్‌ 
పూవుల పళ్ళిరమ్ము దిగ 

బోసి తలంకుదు నేను లజ్జబేన్‌ 


చాల చలించు చూడు అల 
సమ్ముగ తావక దివ్యమూర్తి నే 
వీలుననో కనుంగొని ఆ 
వేద్య మనోజ్ఞ సుఖానుభూతులన్‌ 
కజేలగ, నా ఎడంద భవ 
దీయ పదొనత భాగ్యరేఖలన్‌ 
చాలు నవప్రపుల్ల సుమ 
న స్ఫుషమాకృతి నర్చనారతిన్‌. 
రచన 7929 సెప్టెంబరు 12 
ముదణ భారతి - 1929 అక్టోబరు 


Second of its series The four-verse art-form with the final 
surpnse The verses have a stability built up by extreme but 
concealed effort The final surprise rs well worked up 


అట కఐతా ప్రపంచము ల 

హర్నిశమున్‌ రసవన్నవీన వి 
స్ఫుట నటనాప్రసక్తి మెయి 

సోలును, తేలు ననంత హర్షపున్‌ 
ఘటికలలో సహస్ర రవి 

కాంతులు మేదుర రమ్య వర్ణ సం 
ఘటనము కూర్చి, నా కదియె 

కామ్యపథమ్ము భవిష్యదాశలన్‌. 


60 ళా గీళి వభవ 


నా తలపోత లిక్రణము 

నన్‌ పరువెత్తు నదృశ్య పక్ష సం 
హాొతముతో, రయోద్ధ్దత సు 

పర్వ విమాన పలాయన క్రియా 
తీతములై - సుధామధుర 

దివ్యపధాలకు, భావికాల వి 
ద్యోతిత నాట్వశాలలకు, 

జ్యోతి రఖండ యశోంగణాలకున్‌ 


జావ వికాస వాటికల 

బాటలలతో చను నాకు నా కవి 
త్వావృత గీతులే వినగ 

నౌను చలధరుదంచలము్నులై! 
డైవధునీ ప్రసన్న సిక 

తాస్థలులన్‌ విహరించు నాకు నా 
వూవుల పాటలే వరద 

పోవును తేనియ తేట యూటలన్‌. 


నే నిపుడే వదించిన ఆఅ 

నేక రహళ్ళుతు లాలకించగా 
తేని జగత్తులో ప్రతిఫ 

చించదు నా హృదయము నేడు సం 
ధ్యా నిశితారుణ ప్రభలు 

దాచిన యామినిలో చదెంచునా 
మూనస మింక భావు సుష 

మా వికసద్రుచు లాస్వదించెడున్‌. 


రచన 7929 సెప్టెంబరు 716 
ముద్రణ " భారత - నవంబరు 7928 


A Vision not bad, and a Presentation not crude 
The thoughts have raucous sound or else the poetry is fine. 


అణీ దభవ చై 617 


మొయిలు కదుపుల నును మేలిముసుగు వెడలి 
గగన సీమంతినీ కటాక్షములు మెరసె 
నెమలిపురి నీలి మేలి వన్నెల వికాస 
ముల వతె వెలింగి నా భావములు నటించ! 
రచన 1929 నవంబరు 18 
ముద్రణ భారతి - డిసెంబరు 7929 


An unexpected coincidence with one of Tagore's lyrics This is 
inspired by a phrase in Mr Viswam's poem and not by the lyric 
in the Modern Review, though | read it before / had written this 


స్వేచ్చా విహరరగము 


నీవు నభో విటంకమున 

నిర్మల పాండు పయోద మాలికల్‌ 
తోవ యొసంగ పక్షముల 

దూయుచు హాయిగ సంచరించు స్వే 
చృావిలసద్విహంగమవు 

స్వామి! కుధావిలమైన చూడ్కులన్‌ 
నీ విహరించు మార్గమున 

నిల్పి కనుంగొనుచుందు నే నిటన్‌ 


ఎ రుచిరానురాగముల 

నీనెడు దూర దిశా నిశాంతమున్‌ 
చేరెదవో నినున్‌ కనక 

నే నిట గాసిల, ఎ ప్రపుల్ల క 
ల్లార సుమావళీ పరిమ 

భమ్ములు మూగు సురాపగా సుధా 
తీరములో చరించెదవొ 

దీనత నాకిట సంఘటించగన్‌ 


నూతన పారిజాత సుమ 

నో రముణీయములైన భావముల్‌ 
పూతలు పూచు నా యెద, ఐవి 

ముక్త మహాశుగ మట్టు దాటుచున్‌ 


52 ఢి (శశీ వభవ 


ద్యోతలమున్‌ విహార పరి 

ధూత గరున్భదుకాంతివాహినీ 
స్నాత నునోహరమ్ముగ నొ 

నర్చు నినున్‌ కనునంత వింతగన్‌. 


కోమల పల్లవమ్ము లయి 
కోర్కులు క్రొందనమున్‌ వహించగా 
నా మదియే ప్రసూన నవ 
నందనమై వికసించు, అంత నో 
స్వామి! వియత్పథాల దిగి 
వచ్చెద వీవు నిగూఢ వీధికా 
ధామములన్‌ త్యజించుచు ని 
తాంతము నిందె నివాసమొందగన్‌. 
రచన . 1930 జనవరి 77 


ముదణ ఆం(ధ్రవ(తిక ప్రమోదూత నంవత్సరాది నంచిక 1930-31 
There is tangible emotion butit is not well sustained The metrical 
technique is only observed, as itis not in my way to spoil it 


ఈ తామసీ నిశృబ్దహృది మన 
కిర్వురకు స్వాగతముగా 
శ్వేత స్మితామృత శిశిర వీచీ 
శీకరము లొలయించగా 


చేతస్పముద్ర తరంగ నాట్యము 
లై తలంపులు తరలగా 
ఆతంకమింతయు లేక నీ కొర 
కాలపించెద గీతముల్‌ 


నాతో విశాల విహాయసాల వి 
నూతనాధ్వములకు నినున్‌ 
శీతాంశు శీతల కిరణ తంతుల 
నూతగొని కొని పోవుదున్‌! 


ఢీశ చభవ భి 63 


ఎతెంచుచున్నవి కౌముదీ రమ 
ణీయ వీణాగౌనపున్‌ 
ప్రోతస్సులన్‌ ద్రవియించు కైరవ 
సూనముల నవగంధముల్‌. 


జ్యోతిర్మనోజ్ఞుము లీ పవిత్రము 
హూర్తముల్‌ మన భాగ్యముల్‌ 
వీత ప్రపంచ వ్యధాత్ములమై 
వెల్లివోదము వెన్నెలన్‌ 
రచన 71930 ఖ(బవరి 19 
ముద్రణ శృంగార కంరాభరణము 24-10-1930 


భృంగాతగ్రంధథమాల - శృంగారనంబిక 

Composed for a magazine and yetit has good things in it There is 
cadence in the meter, which is well maintained in handling 

The sentimentality wil be pardoned for its poetic conception 


నంపాదకుడు గంటినూర్యనారాయణ తాసు 


వ్రకాళకులు జియన్‌ శాస్త్రీ మద్రాను 


వేణుగానము 


అంధకారము దిక్కుల నంతరించె 
మెల్లమెల్లన తెల్లన వెల్తవయ్యె, 
అంతలోపల జగమంత హాదపరత 
నలరం బకృతి సితస్మేర లలితమయ్యె 


గూడులన్‌ వీడి తమ వారితోడం గూడి 
చివురు6 గొమ్మలపై మహోత్సవము గాగ, 
వీనులకు విందు గాంగ సుధానవమగు 
గానవర్షము నీడజ గణము గురిసె. 


అంతవర కచేతనముగ నణంగి యున్న 
విశ్వమందు. జైతన్యమ్ము వెల్లి విరిసె; 
చేతన పదార్థములు కాంతిచే వెలింగె; 
కాంతికల్లోలినులు ధాత్రి. గడలుకొనియె. 


64 ఉస (శిళీ వభవ 


పాలకై విడి, లేంగలు పరువులెత్తి 
తల్లిపొదుగుల( బొడుచుచు దావె. బాలు 
చలిదిబువ్వలు భుజియించి సంగడీండ్ర( 
బిలువనాగిరి గొల్లలపిల్ల అపుడు. 


బాలపవనుండు ముందుగా. బరువులెత్త( 
బట్టగా( బోవగావలె. బల్లటీల 

గొట్టుచున్‌ బోవంగా సాగెం గోమలంపు. 
జిన్ని కెరటాలు యమునలో. జెన్ను మిగిలి 


యమునయొడ్డున దూరాన నచ్చ టచట( 
బచ్చికలు నిండిపోయిన బయళులందు 
గోవులను, లేగదూడలం గొనుచు వెంట 
గోపబాలు రెందజొ మేపుకోం దిరిగిరి 


వారిలో నొక బాలుడు వన్నెకాండు 

నీల నీరదసంకాశ నిన్తులాంగు. 

డమల శుభలక్షణాన్వితు. డమృతమధుర 
మందహాసానను(డు, కొంతిమహిత మూర్తి 


ఒక మనోహర వేణువు నూందె నతండు 
చేతనాచేతన సమగ్ర సృష్టి యులికి 
మారుమోంత లొనర్పుచు మరల మరల 
మధుర మధుర గీతానందమయముగొంగ 


ఆ మసృణగొనమాధుర్య మమర గీతి 

కా కళామధుమతుల నిరాకరించు 

పొరలు నచటి గానస్వాదురురము నందు 
భువనములు లవమ్ములుగనై పొరలిపోవు. 


కొనన విహంగమా! నీదు గొనరవళి 
మాని, దట్టంపు టాకులమానిచివురు 
లాని, మౌగ్ధ్యమ్ముపూని యే మాలకింతు 
వేమి యానంద మెంత వహించినావు? 


శ్రీశీ వ్రభవన భా 65 


ఓ తమాలశాప్‌క! యమునాతరంగ 
నాట్వమూర్తి! మీ కెంత యానంద మివుడు! 
లేంగ లావులు, గోపకు లీ గభీర 

గానమున మానసిక మూర్చ గనిరొ యేమొ? 


వేణుగళ నిర్గళనదుగాన రవళి 
నమరు లాలకించిరి గగనాంగణాన, 
ప్రకృతి ప్రతిమగనై వినె. బరవశాన 
భువనములు మారె నందనమ్ములుగ నపుడు 
ముద్రణ భారతి 1930 సెపైంబరు 


కడలి కెరటాల శృతిలోన కలసి మెలసి 
గగన గంధర్వగాన రాగములు మోయ 
తూర్పుదిక్కున పూర్ణిమా తుహినకరుడు 
తరళ ధవళ విలాస నర్తనము తెరచేె 


ఈ విశాల సమగ్ర వాతావరణము 
కాంతితంత్రీ సుధామృదుగాన గీతు 
లెగయు జగదీశ్వరాంఘి మంజీర నటన 
మటులనంత లీలానాట్య మభినయించె. 


తారకలు లేని స్వచ్చ సౌందర్వ బంధు 
రాంబరాంగణ మొక ధవళాంబరివలె, 
అమృత వారాశివలెనె చరాచరముల 
కిడెను తన దివ్య లాస్య సాహిత్వ రుచులు. 


ఇది జలధినాధు నెదలోన నిముడలేని 
ఎదురులేని మహాసౌొఖ్యమేమొ - శీత 
విచికా మేదుర తుషార సేచనమున 
ఆకసము నంటుకో సోలియాడు నితడు. 





66 ఈ (శీ వభవ 


ఉరలునా నా ఎడంద ఈ దొరలు తరగ 
లం దొక సుధాంశుకిరణమై హర్షగాన 
కలకల శ్రావ్య నినదము లొలయుచున్‌, న 
వీన ఫేన ద్యుతులలోన లీన మగుచు. 
రచన 1931 జనవరి 6 
ముద్రణ భారతి - ఏవల్‌ 7937 


For a discourse on the meriis of lyricism / choose this as a useful example This 
lyric is both descriptive and emotional, the one arising out of the other The expression Is 
felicitous The "central theme necessary for a lyric" pervades the whole poem lts 
appeal is more emotional than intellectual in spite of the similes contained Either of 
these is permissible but the portraiture of emotion is most necessary to a lyric poet 


బౌద తేజస్సు 
చ ము. 


ప్రాతరాకాశమున పరంజ్యోతి యొకటి 
వేనవేలు దీధితు లీని వెల్గిపోయె 
అర్పరాని ఆ తేజోదవానలమ్ము 
కౌముపీశితలము, దెసల్‌ కారుకొనియె 


అది మహాంభో నిధానమైనది! తరంగ 
నాట్యములలో ప్రశాంతి విన్నాణ మొలికె 
దాన సంభూతమైన రత్న త్రయమ్ము 
నేరుకొన్నారు ముగ్ధ మహీజనాలు. 


ఒక్క కరుణార్రనయన కవోష్టధార 

గగననది కెరటా లుడుకన్‌ దహించు 

ఒక్క యెద గుమచే మోయునో చరాచ 
రాత్మకము విశ్వహృదియె విహ్వలత కాంచు. 


ఆ హృదంతిక మా నయనాగశ్రువృష్ణి 
సృష్టి నుండి ప్రతిధ్వనుల్‌ చేదికొనియె 
ప్రాణులు విముక్తి కాంచు నిర్వాణ పదవి 
జగ మెరింగెను '“బౌద్దతేజస్సు' వలన! 


రచన 7937 ఎవిల్‌ 7. ముద్రణ భారతి - ఆగను 1937 
Appetite whets the spirit This and the subsequent 
2 lyrics are done in remarkably short space of time 
Abstract expression preferred to the concrete, compression and 
concentration to the elaborate and dilute 


శ్రీశ్‌ ప్రభవ భా 67 


కాం నాతదరు 


నేనిపు డీ విధాన పయ 

నించెడు నంతట ధారుణీమునో 
మౌన రహోవకుంరనము 

మాటికి మాటి కెడలుుచున్‌ (పశాం 
తానిఅముల్‌ మహాజ్ఞ్ఞలయి. 

స్వాగత గీతికజై, ప్రబోధ వి 
జ్ఞాన గళాంక విస్సురెత 

శంఖ నినాదముకై ధంనించెడున్‌. 


మంజాల మి నిశీథ సుకు 

మాచ విలాసము! చంద్రికా దజః 
పుంజముునం దడంగిన త 

మో నివహమ్ములు, షట్పదీ ధను 
శింజితముల్‌ చెవిన్‌ చొద కృ 

శించెడు శైశిర కాందిశికు డే 
ఖుం జనియెన్‌ తవూలములు 

కమ్మిన చాటుల దాగి పోవగన్‌ 


నేనే ఈ నిశనై, మదీయ రసనా 
నిపష్పున్నముల్‌ గాన వి 
ఇవా నాట్యుమ్ములు గాగ ఈ మృదుల చం 
దజ్వ్యోత్న్నుకా, మామక 
ప్రాణాధారము లాశయద్యుతుతా తా 
రా కోరకాజై నవే 
లానంతాంబుధులందు చేయనా ప్రవా 
ఇ ద్వీప నిర్మ్నాముట్‌ 


ఇది కవితా సతి వికసి 

తేచ్చ పరీమళ మొల్కువేళ, శా 
రద నవ కౌముద్‌ తరుణ 

రాస కలావలనమ్ములాడు న 


68 ఢా శశి యభవ 


భ్యుదయ పదమ్ము, విశ్వవిభు 
డూయెల నూగగ రేగు నీ పువుల్‌ - 
హృదయము కల్లెనా పలుక 
రింపుడు పాటలుపొడు రాతిరిన్‌. 
రచన 1937 ఎద్రిల్‌ 12 
ముద్రణ గృవాలక్ష్మి - జూలై 19317 


మూగ తలపులు 


రేగెడు గాలిలో కలవ 

రించెడు జీర్ణ తృణాల జీవితా 
శాగతి వేణుగానముగ 

జల్లన నూదుదునా? ప్రవాహినీ 
వేగములో చలించి మొర 

వెట్టు మహీరుహమందు నార్తిపో 
గా గిలిగింత కొల్సి తమ 
కమ్మున నొడ్డున చేరవైతునా? 


ఆ కెరటాలు ఫేన దర 

హాస మొనర్పుచు కైరవాప్త రే 
ఖూ కిలికించితాల తెలి 
కౌగిభులన్‌ శయనించు హాయిగా 
ఎ కల లెంత తీయదన 
మీనెడినో, మృదు పుష్పశయ్యలన్‌ 
లోకము సైతమున్‌ నిదుర 

లో కదలించును నేత్ర పక్ష్మముల్‌ 


ముసరు నిశాంధకారముల 
మోతలలో నొక మూల తారకా 
రసిక విలాస వీణ కొస 

రన్‌ తలపోసెడు మూగపాటకే 
దెసలు చెవుల్‌ నిగుడ్చి పర 
తేరని రాగము లాసచేయు, ని 


శ్రీశ చ్రభవ భి 69 


వన దృశ్యము 


శ్వసనము లాగుచున్‌, హృదయ 
వాద్యరుతుల్‌ బిగియించి వేగుచున్‌. 


ఏ స్మిత భిక్షకోసమొ వ 
హించిన జీవితపొత్ర నిండ బా 
ధా స్కృతులే స్రవించి ఎడ 

దన్‌ కలగించ, నిగూఢ కందరా 
వేశ్శమునందు చేరిన వి 

విక్త నిశీధిని కోరినాడ నా 
కస్మిక చంచలాచ్చ లత 

కా నటనన్‌, తిమిరాతె సోలెడిన్‌. 


రచన 171931 ఎనవ్రల్‌ 13 


ముద్రణ వైశాఖి (కవితా నమితి) ద్వితీయ వార్షిక నంచిక - 1932 
Practice of the poetry of suggestion Imaginalive power becomes 
felt but other things rather intangible Novel variation of the usual 

lyric They are expressive of fleeting moods caught in a finely 
woven net Take them for what they are worth 


కానన శోభ లీ యెడ వి 

కాసిల లే సెలయేటి యొడ్డునన్‌ 
నే నొక వాయువీచి కర 

ణిన్‌ తీరుగాడుదు, లోలభావనా 
మౌనపధాలలో మలయ 
మారుతసేవ ఘటిల్లగా, తరం 
గానత గదద స్వన ర 

హః కధికా మధువారు లానుచున్‌ 


గగన విటంక మందుకొన 

గా పరువెత్తు నగాంచలమ్ములన్‌ 
సొగసుల ప్రోవులట్సెగురు 

చున్‌, వలయావళులన్‌ రచించుచున్‌ 
దగకొని యున్న నా శ్రవణ 


70 ఈ ఢశీగశ్రీ వభవ 


తత్పరతాపరితృప్తికిన్‌ సుఖ 
మ్ముగ నెలుగెత్తి పొడుకొను 
పుల్లులె నా ఎడ మెచ్చు నెచ్చెలుల్‌ 


ఈ యెడ విస్తరిల్లు ప్రతి 

హృద్య లతాంత పరీమళాల నా 
తో యువకానుభోగ సర 

భుల్‌ పులకించు. రస ప్రమోదపున్‌ 
తీయదనాలు నించుకొను 

తీర నదద్రుతి కమవాయువుల్‌ 
నా యెద భావతం[తుల ని 
నాదిలచేయు నెవో కవిత్వముల్‌. 


ఈ వనదృశ్వమే కుముది 

సిశ్వర భాస్వర హాసమైె కళా 
ప్రావరణమ్ములన్‌ తొణకు 

లాడు, పురాస్క్పృత సౌహృదమ్ములే 
కోవలు తేరు నిచ్చట ని 

గూఢ మనశ్ళుభ తోరణమ్ములై 
డైవకృవా సృటిద్యుతి ని 
ధానములే వికసించు పూవుళై! 


రచన 7937 అక్టోజరు 7 
ము(దదణ భారతి - నవంజురు 1931 


in this and the next poem there is a certain heaviness in movement 
whuch eclipses the trend of thought demanding as it does undue attention. 
Considerable alteration is necessary for this apparently settled style. 


శశ దభవ చ 71 


స్వర్గ దేవతలు 


ఆకసమందు మోహనము 

కైన పయోదము బచ్చటచ్చటన్‌ 
హాకుచు తేలియాడి చెద 

రన్‌, వెలిగించితి రెవ్వరో తరం 
గాకుల దీనగాన చలి 

తాబ్దికి నాట్యము నేర్పు చందమ 
శ్రి కమనీయ దీపశిఖ! 

చెప్పుడు వెన్నెల లిట్లె నిల్పునా? 


మీ తెలి స్వప్న మేమొ కుసు 
ముకృత నాక పహృదంతరాళని 
ర్వాత పరీమళవమ్మయిన 
రమ్య శశాంక మరీచి మాలికా 
శీతలఅశోభ నేటి దిది? 
చిండెదరా చిర గాఢ సుప్తి ము 
(దా ఆమురావృతావధులు 
దాది కనుగొను పూర్ణ సంనస్వుతుటల్‌ 


ఆ పరిశుభ నిశ్చలం వ 

హాయుస వేదిక మీద మీ పడ 
వ్యాపృతి మల్లికా సుమ ద 

లాచ్చ కళాదృతిగా వెలుంగ, నే 
లా వదిక్‌ించు నా కనుల 

కై సుకుమార చకోర పూజగా 
రేవుడదు దీ పదీమళ వ 

రిష తుషార వృషతృరంపదల్‌? 


మీ రెవరో క్షణుక్రణ ని 

మీలన మోహననేత్రులై తమో 
జూద సుషుప్తిలో తొణకు 

స్వప్న గరుత్తుల చంచలానిలాం 


72 సహా (కక్‌ (వఖవ 


కూరములన్‌ దిశావధుల 

కున్‌ వెలిపూతల సోయగమ్ము క 
ర్పూర సువాసనా మిళిత 

భోగముగా నిడు స్యర్గదేవతల్‌ 
కారు గదా! 


. మనోహరముగా నిశి పొడెడు నిట్టి వేళలన్‌ 
నాకధునీ సుధాపులిన 
నాట్య విశారదులై త్రివిష్టపా 
నోకహ మంద మారుత మ 
నోజ్ఞత చందనచర్చ వోలికన్‌ 
సోకగ నప్పరోహసన శోభల తానములాడు! మీర లే 
లా కకుబంతవీధికల లాస్య మొనర్హురు సోలి పోవుచున్‌. 


దయ గనినారొసుప్తి నల 

తన్‌ నశియించిన నాపయిన్‌? జలా 
శయ రసవత్సమీరముల 

చొడ్పున కారుటెడారి దారిలో - 
పయిపయి సోకగా భవ ద 

పార మనోహర గానగీతికల్‌ 
పయన మొనర్హునా ఇక గ 

వాక్ష గళస్కృదు కౌముదీపథిన్‌ 


ఈ యొక రాత్రి నాకనుల 

కిచ్చితి రద్భుత దివ్యదర్శన 
చాయ నొకింత, తౌవక వి 

శాల సుఖాలయ దీపికొద్యుతుల్‌ 
నా యెద కోరబోదిక, అ 

నారత సుందరమైన మీ స్మృతి 
జ్ఞేయతలో మణీచృవుల 

సృష్టినె తృప్తి వహింతు నీపయిన్‌. 


శీశీ ప్రభవ భి 73 


మిండ శశి.. 


ఊహలలో నివాస మిక 

నుందురు నేటి నిశీధ చంద్రికా 
స్నేహము మాసినా, గగన 

సింధు సుధా పరిషేచనోజ్వ్వల 
వ్యూహములన్‌ మదీయ హృది 

నూచిన ఈ స్పృతి భావనా గరు 
ద్లాహితమై చరించెడు ను 

దార ముదావహ కొల మెల్లెడన్‌. 


రచన 7937 నవంబరు 19 
ముద్రణ భారతి - మే 1932 


ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై 
వ్యాపించు కొలమేఘాళిలో పొడచూపి, 
ఖండేందు మూర్తి! ఆకాశ కరర మెల్ల 
నిండు నీ గ్రుడ్డి వెన్నెల ధూమ ధూపమైై! 
వలదు దయలేని ఆ జిలుగు వెలుగెందేని 
కలిపివేయుము పల్లటిలు వార్డి కెరటాల! 
సంపెంగ విరి పైడి చాయలో నా కేమొ 
వంపుతేరిన కత్తివలె నుంటి వీ రేయి - 
ఖండేందుమూర్తి! లోకముసపై కుపితదృష్టి 
మండించు ఈ సమున్నాద నాట్య మిదేమి? 
ఓ సుధాహృదయ! నిట్టూర్పులై ప్రసరించు 
వికల మామక భావ శకలముల్‌ నీవంక. 
కురియింపు మింక నిష్టురవృత్తి పోనాడి 
హర జటాజూట గంగాంబు శీతలవృష్టి. 
రచన 7932 మార్చి 21 
ముద్రణ భారతి - జూన 1932 
Spontaniety is lacking with these poems. By a sort of verbal 
conjuration considerable poetic effect might have been worked 


up Butan emotional sweep and passionate outbursts conducive 
ofa high poetic order are yet to be infused into this poetry 


74 ఈ (శకి వ్రభవ 


దివ్వానుభూతి 





సంకుల పయోధర చృటా పంకిల నిబి 
డాంధకార నిర్జన వీథి కాంతరముల 
నా చరించెడువేళ ప్రోన్మత్త రీతి, 

అవశ మొనరించు దివ్య తేజోనుభూతి 
సరసియై, చల్లనై నన్ను జలక మారె, 
నందన వనీ లతాంత కాంత స్రజమ్ము 
గౌ నొక క్షణమ్ము నా మెడ కొగిలించె. 


కాలభటులు తొందరగా వినీల దీర్ష 
సూత్రహస్తులు నను డాపి సుమదళలీప 
రీమళావృత మధ్గళసీమ కాంచి 

తలకి, తలయూచి ఇరులకై తరలినారు 


ఇపుడు మేఘముల్‌ విచ్చిపోయినవి నాకు 
గగనమందె కలదు తారకావజమ్ము, 
ఇంకనే నిత్య రాకాశశాంకమూర్తి 

నై నభోరాజ్యపాళిక లావరింతు 


ముద్రణ ఆం(ధ్రవ(ిక నంవత్సరాది నంచిక 
ఆంగీరన - 1932-33 
Not such a big thing to be inserted within artistic borders 


in the ANDHRA SANCHIKA An effortfully worked up poem. 
Not obscure because one need not penetrate into the inside of it 


విద్యున్మాలికలు 


బారులు బారులుగ తీరిన 

మబ్బు గుబ్బలుల దారుల 
దారితప్పి చరించె 

ఆ రేయి తరళ సరళేరమ్మదములు 





శీణీ వభవ శ 75 


అవి కవిడెందమందు గగురుపొడిచి 
ఓరగా, 

కోకిలపాట జీరగా 

సైరుల సైపయి సోకి చను 
తూరుపు గాలి 

తీరుగా, కవిడెందమున 

తొకి తాకనటుల తరలిపోయిన 

ఏ పిన్న భావాలో! 

భారంపు సిగ్గు తడియారక 

నుడిలో విడుదల వడ జాలక 
విహ్యలించు 

ఏ పిన్న భావాల పరిమళ తరంగాలొ? 
అనాటి చకచకిత చంచలావితతి! 


స్వర్గ వీథీవిహార తారకలు మారి 

శాపవశాన, 

మానవుని తోట మడికట్లలోన 

ప్రవాసపు బతుకుతోన 

నవయుచుండియు నవ్వు వెల్లువలు జల్లు 
రకరకాల రంగుల వికచ లతాంత సంతతులుగ 
వినువీథిమీద 


తమ కోరికలతోడ పరిపూరితములై న 
కనుల కాంతి వినయ విసృమరతలేమొ 
ఆనాటి రేయి నవఘళించిన 
శంవాసహస్ర 

నిశావిశాల కుహర దిహారములు! 


అవి యేమొ! 

యామినీవినీల గేహదేహళీ 

విష్ణు క్రాంత నితాంత తోరణములొ? 
ఆటలాడు వేలుపు బాలికల 

పావడా అంచుల బంగారు తీవియలొ? 





76 ఈ గశీశీ ప్రభవ 


గీతిక 


కావవి! 

వేటకాని కోలలకు కూలి 

వేదనల తూలు హరిణాల కండ్లు 

జాలికి పురుటిండ్లు - 

దిక్కుదిక్కుల కంపిన దీనంపు చూడ్కులే 
ఆనాటి 

ప్రళయ తాండవ భయంకర సౌదామినులు! 


ముద్రణ భారతి మార్చి 1933 


కెంజాయ కిరీటముగా 
సంజ జగతి పాలించెడు 
ఒరులే లేనిది ప్రశాంత 
సరసృముజ్ఞ్యల తీరము 


నాలుగు దిక్కుల గాలులు 
బాలుర వలె ఆటలాడు 
జిలిబిలి తేటల పాటల 
వలె తరగతి ముర్మురించు 


ఈ సంజ పరీమలళించు 
ఇంచుక సేపే చాలును 
నీలో నీవే గీతము 

లాలాపింపుము హాయిగ 


గాలులె వినులే, ఈకెర 
టాలును వినులే, చీకటి 
లోనిపాట రగుల్కొన 
తొరలు జన్మించి వినునులే! 


ముద్రణ కల్యాణ్‌, మానవత్రిక నంవుటి 2, నంచిక 7 ఎప్రిల్‌ 1933 
నంపాదకుడు గంటి నూర్యనారాయణ శాస్త విజయనగరం 
వునర్ముదణ 7 వ్యాన నంగ్రహము (ప్రతిభ) నవంబరు 1933 


శ్రీ గిడుగు వెంకటరామమూర్తి వంతులుగారి నప్తతి తమ జన్మ దినోత్సవ ప్రచురణములు 


నంపాదకుడు తెలక చెర్ల వెంకటరత్సం 
2 శ్రీశ్రీ సాహత్యం, ఒకటి - కావ్య, వచన విభాగం 1970 


భళీ వభవ తి 77 


శ్రీశ్రీ విలాసవీధులు 
ఆ విలాసపధాలకై న నా మదిలోన 
ఎ రుచి స్వప్నాల తారుణ్యరేఖలో 
ఏ కౌముదీ కళాలోకనోత్సేకమో 
విహరించు లేదలపు లహరీ వృషదుచులు 


ఆ విలాసపధాల భావనాతీత గీ 
తాలాపనోత్సేక హర్ష నాట్యము లెగయ - 
జ్యోతిస్సహస్ర విద్యోత ఖద్యోతముల్‌ 
నిత్య దీపావళుల్‌ నిర్మలాదర్శముల్‌ 
సత్వలోక సమీర సంచాలనములూగు: 


ఆ విలాసపధాల దైవతోత్సవకేళి 

కానంద గాన లోహల విపంచి ధ్వనుల్‌ 
ముసురుకొనగా దెసల, రసతరంగము లొలయ 
స్వచ్చ మాయూర షడ్డశ్రుతుల్‌ మొరయించు, 


ఆ విలాసపధాల కనవరత మీయాత్మ 
తలపులో చలిత విహ్యలితమై పలవించు 
కొలావధులు దాటి కకుబంతములు దాటి 
ఆ విలాసపధాల నావదించదలంచు 
రచన  7937లొ ఎమిటి చెప్మా” 
ముచణ నవోదయ - 1946 మే 26 
ందేహ మెందుకు? ఇప్పటి మీ సంతానాన్ని చూస్తూనే వున్నాం 
ఏ 


౦త ఎపైన పిల్లకి పది హేనేళ్ళయినా వుండవూ? 


గై 


లి 


- నవోదయ. నంలపాదకుతు 


ప్రభాతగానము 
అస్మదీయ ప్రఫుల్ల హృదంతరాళ 
సంస్థిత పవిత్రతర భావసముదయ ప్ర 
దర్శనోత్సుకమతి నౌచు( దమక మెసంగ 
దేవి! నీ సన్నిధికి నేగుదెంచినాండ! 


7ర ఈ శ్రీశ్రీ వ్రభవ 


ఆఅత్వుదుగ్ర తమిస దుర్వాాప్పతి ప్ర 
శిన్నమావైక శక్తి నంపన్న నిశిత 
ఇూనుకిదణ (పశస్తమై ప్రాచి తోంచె 

సమయ మయ్యెను ని పూజ సబువుకొఠంకు 


ఎ యనంత (ప్రభావ దుర్‌జ్ల్లేయమాన 
మానితాచ్చృ పరంజ్యోతివో నితాంత 
నిస్తుల గుణభాఢ్వవో యట్టి ని ననంగ 
గందళించిన పహృదయారవింద సుమము 
భఇభక్తివూర్వుకముుగ సముదృుణ యొనర్తు. 
మహిత భవదీయ రూప సంలపద్వొలాన 
నిదర్మలాంచిత మందాకినీ తరంగ 
నమవగాహనోపార్దిత విముల పుణ్వ 
మహిమ కారణగళుత కల్మషంంనైతి 
నియిషకాలమ్ము నిన్ను భ్యానింపనిమ్మ్మ్ము. 


దీర్ణ హర్షప్రదాయక దివ్య భావ 
గీతికా నవ్వ రాగ సంకీర్తనమున 
వైక్ణమయె్యద త్యన్మనోహర దిగంత 
విశుత శ్లోక పరిశుభ వీచికలను. 


నిదురవఠతె, నిదురలో 
నాదవు స్వపముువటలె, 
ఆడుగు సడిలేక నన్నావరించెదవు 


గాతలవతె, గాలిలో 
తేలు సౌరభమువళథె 
చూచాయ కొలుపకే 
సురిగి పోయెదవు 


ఎపుడొ సీ ఆగమన, 
మెపుడా నీ నిష్క్రమణ 





శశ దభవ ఢా 79 


ప్రభాతపూజ 


నీ పూజవేళ సన్నిహితమైనదిలే! ది 

శా పాండిమజ్యోతి వ్యాపించినదిలే! 
పదిలముగ నునులేత 
హృదయముల ననపూత 

పరిమళములే బదుకు పళైెరము నిండినవి. 
నీ పూజవేళ! 


అప్రతిమాన మీ ఉదయ హర్ష సమీర విహారకేళి! నా 
కీ ప్రకృతి ప్రతోళికల నెల్లెడ తోచు పవిత్ర భావనా 
దీప్ర మధూళులే! అనుమతింపుము నీ చరణాబ్ద సేవకున్‌ 


కప్రపు కమ్మవాసనలు క్రమ్మ నొసంగెద నా నివాళులన్‌ 


అలితమనస్కుడన్‌, తళతళల్‌ పాడసూపగనే విహాయసాం 
చలముల చంచలాలతల సఖ్యము నాసయొనర్తు, అట్టి నా 
అలరుటెడంద నీ ఉదయహాస మరీచులు సాగి సోత్పవో 
జ్వల సుఖనీయగానము దెసల్‌ ప్రసరించగ ప్రోతృహించెడున్‌ 


అచట చూచిన నవ్యరుచులు తులకించు ఈ 
ప్రకృతి సర్వమ్ము నీ ప్రతిబింబముగ తోచు 
నీ వూజవేళ! 


ఇది సకలమ్ము సుందరము, నింకను మోహనమున్‌, ప్రమోదసం 
పదలకు తొనకమ్ముమ, దివస్సముదార సుహాసినీ ముఖా 

బ్జ దరవిలాస హాసరుచి, పౌర్ణమిరేల ్రవించు చంద్రికా 
హదర్వురి, అవ్యయ వ్యసనహారి సుగంధిల సూనదామమున్‌ 


దీని ధరింతునా గళము దివ్య పరీమళముల్‌ వెలార్పగా? 
మౌనముగా మనోజ్ఞ సుషమా వికసద్రుచు లానుచున్‌. విలో 
లానిలమట్లు నిశ్వసనలాలసతన్‌ ప్రసరించి పోదునా? 
స్నాన మొనర్తునా రుచిర జాహ్నవి ఈ నవ భావవాహినిన్‌? 





bh 


ళ్‌ 


80 చా | న 


o] 


AN 
1. 


క జ 


ఓ 


కల్యాణగీతి 


నా మనస్సున మసృణ తేజోమయ ప్ర 
పంచ మాంగళ్య్ళములు విప్పి పాడుకొనెడు 
ఈ సుధాస్మేర సౌందర్య మీ ప్రభాత 
సరళ సమయము పూజా ప్రసన్న మయ్యె. 


ఈ విధి నేకరీతి ప్రవహించు ప్రమోదర్వురాన తేలి పో 

గా వలతున్‌ సుఖమ్ముమెయి, కాలకుజమ్మున రాలిపడ్డ తే 
జోవిదిత ప్రసూనముగ, సొంపులు గుల్కెడు మేలి ముత్తెపున్‌ 
నావగ, నన్ను పెల్లిరియ నల్టెలకుల్‌ మృదు హాసఫేనముల్‌ 


ఎట కనినన్‌ ప్రహర్షము హసించు ముఖాబ్దములారయన్‌ సము 
త్కటముగ సోకు ఈ సుఖ సుధామయవీచిక, లీ రసాబ్లికిన్‌ 
తటము లెరుంగగాబడవు! ధన్యుడ నీ యుషసి ప్రభావతీ 
నటనములో త్వదంఘినలినమ్ముల పూజ యొనర్ప గల్సితిన్‌ 


నీ పూజవేళ సన్నిహితమైనదిలే! ఇ 
దే పుణ్య లావణ్యమో పొంగినదిలే! 


ముద్రణ భారతి - అక్టోబరు 1940 


విభాతవేళా 
శుభఖానిలంలో 
పికాంగనా శ్రా 

వ్య కూజితంలో 
అమాత్యమణి! నీ 
వివాహమని ఈ 

సమస్త లోకం పలికింది 


వసుంధరా హ 


ర్న సుందరాస్వం 
వసంతహాసం విరిసింది 


డీశీ ద్రభవ శా 87 


| (ఈ 


దిశాంత దివిష 
న్నిశాంతముల హృ 
ద్య శాంతిగానం కురిసింది 
అమాత్యమణీి! నీ 
వివాహమని ఈ 
సమస్త లోకం చాటింది 
ముదణు నువర్జాక్తతలు, 1937 


అమ్మ భార్గవీ, ఒక మాట! అయిన యింట 
పుట్టినట్టి నీవిక మీద మెట్టినింట 

వెలుగు పండించుకొనుము రవీంద్రనాథ 
తేజమున కితోధికమైన దీప్తి గూర్చి! 


ఇంకనొక మాట నీకు, రవీంద్రనాధ! 
శ్రీమతియు నీవు, నీవు నీ శ్రీమతియును 
ధృతిగ నిలిచి, పరస్పరేంగితములెరిగి 
తనరవలె చిరమాదర్శ దంపతులుగ! 


ఒక శివుడు దయితార్ధ రూపకుడగుచు ధ 
రించినాడట రూపులు రెండు మున్ను; 
అరమరికలేక మీ వధూవరులిరువురు 
నేక మూర్తిగ స్ఫూర్తి రహించ గలరు! 


ఈ జగతీ తలమే వి 

భ్రాజిత మానస సరోవరమ్మగు నెడలన్‌ 
మీ జీవితములు వికస 

ద్రాజీవ ద్యయమువలౌ విరాజిలు గాతన్‌ 


రెండు కొమ్మల చిలుక గోరింక జంట 
ఒక్క యింట నెయ్యమున గాలూనువేళ 
తలిరు సొబగులు మిగులు నౌడలలమీడ 
నలరుగాత మాశీరక్ష రాక్షతాళి! 

ఇది శుభమ్‌ 


27-4-1975 


82 యి శ్రీశ్రీ వ్రభవ 


పరిణయ పంచరత్నములు 


తాతగారి పేరును పెదతండ్రిగారి 
నామధథేయమున్‌ ధరియించినావు నీవు! 
శ్రీ జగన్నాధ వెంకటేశా! జయమగు 
నీల సతృరిణయ శుభవేళయందు! 


పుట్టినట్టు యిల్లగు నెలిసెట్టివారి 
వంశమును వెలిగించిన వనిత వీవు! 
మెట్టినింటి కేగెద వికమీద నమిత 
వినయవతిగ ద్వారం గంగవేణి వగుచు! 


గోబ్రాహ్మణ హితకరమై 

సుబ్రహ్మణ్యేశు కరుణ శోభిల్లంగన్‌ 
చేబోలున మీ పరిణయ 

మబ్రముగా జరిగి మమ్ము నలరించవలెన్‌! 


ఒకడు జగన్నాధుడు, మరి 

యొకరుడు బలభద్రుడీ మహోదయమందున్‌ 
పకటానందము నొందుచు 

వికసించవలెన్‌ నవార విందముల్‌ వలెన్‌! 


ఆకసమునుండి దేవత లక్షతలను, 
కుసుమవృష్టి నప్పరసలు కురియుచుండ, 
వైభవోపేతముగ సద్వివాహకాండ 
సాగుగావుత మంగళోత్సాహదీప్తి 


16-4-1977 మద్రాను 
అముది తము 





శీశీ వభవ జే 83 


(లూ 


నివాసా! 


తెలుగువారి డేవరా! శ్రీ వెంకటేశా! 
దీనజగతి బోవరా! ఓ శ్రీనివాసా! 


ప్రీతి మీర తిరుమలపై వెలసినవాడా! 
పిట్సుబర్లుకొండకు వేంచేసిన రేడా! 


తెలుగుబాస తీయదనం తెలిసిన నేను 
తెలుగుపాట నిలరచించ నిను నుతించినాను 


స్ఫారోన్నత సప్తగిరి స్వామివి నీవు 
శ్రీరంగం శ్రీనివాసరావును నేను! 


ఈ మే నెల ఇరవై తొమ్మిది తేదీని 
ఎదపొంగులు వారగ వ్రాసితినే దీని! 


విట్స్‌బథ్‌. అమెరికా 
29-5-1981 
అముదితం 





84 ఈ శ్రీశ్రీ వ్రభవ 


సంగీతము 


2. అనువౌదాలు 


భీకరారణ్య సీమనేవేళం దిరుగు 
క్రూరమృగరాజి కూడ నక్రూరఫణితి 
మధుర సంగీత మాలించు మాత్రముననే 
సాధుతేజమ్ము వెడలు వీక్షణము తోడ 


కడు ప్రసాంతము నందుట గాంచనగును 
సుధలు చిలుకు సంగీతమ్ము సోకినంత 
కరిన పాషాణము కూడ కజగిపాజు 

వద మనోహర సంగీత గరిమయందు 


నెవని కొక్కింత యైనను యిచ్చ పోదొ 
విమల మధుర సంగీతమ్ము వినియు కూడ 
తన్మయత్యమ్ము నెవడు సుంతయును కనడొ 
ఆతడతి ఘోర నీచ కొర్యమ్ములకును 


కరిన దుర్గ్జాంద కుటిల సంకల్పములకు 
యెన్నడేనియు వెనుకంజనిడడు, వాని 
కలుష హృదయాంతరాళమ్ము కాళరాత్రి 
వోలె గాఢాంధకార ప్రపూర్ణమయు 


వాని ప్రణయమ్ము కృష్ణ శర్వరుల యందు 
భయదలగలవారు యమునా స్రవంతి వోల్సి 
గాననగు, నట్టి కొరిన్య మానవులను 
నమ్మదెన్నడును గూడ నమ్మరాదు 


('కదికుమారుడు, కఎవితానమితి' పేరుమీద రాశాడు, 
(షేత్సీయల్‌ గీతమునకు భావానువాదము) 


ముద్రణ * ఆంధ్రభారతి మానవత్రిక నంవుటి 2, నంచిక 12 - మార్చి 1928 
నంపాదకుడు - తల్లా ప్రగడ రామారావు 


భళీ వ్రభవ ఛీ 85 


శని 


ఉన్నతములు పర్వతవపంక్తులున్నవి రమ 
ఇవీయుములు లోయలున్న్న వనేకములు - మ 
నోజములు వానిలోన మనోజ్ఞమును మ 
నోహర మ్మక లోయ! - దినోదయమున 
ఆఅఆచట హెగమంచు తెౌగసి తారాడుకొనుచు 
ఇన మయుూళ్సుకా స్పర్శ నశించియును న 
శింపకయ పూర్యమున చెట్టు చెట్టు నంటి 
ఈదికాని పోవునటుల కానంచు! ఇరు కౌ 
అంకుఅను రమ్యుముగ శాద్వ్రలములు వెలసి 
పచ్చగా హెచ్చుగా కనుపండువై అ 
నేకములు పూలు తొడిగి ఘృణీమనోజ్ఞ 

మై వకాసిల్లు! దూరాన ఆచట ఎచలతూ 

గిరి దురిణ యోండు వడివడి సురిగి సుదిగి 
వాగులుగ తోగులుగ చిలుపలుగ ఎక 
థారగా శైలసంఘాూాల దారులంటి 

ఒరసి దొరలంచి ప్రవహించి హోరుహోరు 
మని జలాడ్తవ గర్భపాతార్దమైై వి 

ధూతమై వితోలము విపదీత మగుచు 
ఆఅల్లకల్తోలముగ సాగు అచట నెచట 

అధిక మధురిము రాముభీయకత కలిసి 
నవ్వుకొనుచుండు! సృష్టి సౌందద్య మచట 
ఆ కృతం దాల్సినట్లూండు - 


అచ్చట కొక్క 

ఆకు కదలని మిట్టమధభ్యాహ్నవేళ 

ఒక మహాదుఃఇఖుదూష్నిత, ఒక వయస్య 
దారుణ వియోగవేదనా దళితహృదయ 
ఒక పరిశ్రాంత కాంత నిట్టూర్పుకొనుచు 
ఎన్నటికి కానరాక నశించిన ఒక 
వస్తువున కట్టు వెదకుచు వచ్చె! ఆమె 
బెక్కుటుద్దాల అరుణిమ చెరిగిపోయె 


56 సఫా (శశ (వఖవ 


ఆమె విడివాటు వడిన నిలాలకములు 
గాలి తాకున మొగము పై కదలియాడె 
అచట ఒక రాతి మీదుగా అల్లుకొనిన 
తీవ చేరువ చేరి అతి ప్రశాంత 

సమయ నిశృబ్దమున కరుణముగ స్వీయ 
శోకగీతి 'ఇనోనీ' నదీకుమారి 

పొడె నిట్లు దిశాంతదీప్త ప్రదోష 
శోణరోచిర్వికాస మేచుకొనువరకు 


“ఈ మహాదుఃఖగొథ - నాయీ అగాధ 
వేదనారోదన ధ్వని వినెడి దెవరు? 
నొకుగా జాలిగా నా మనః ప్రగాఢ 

విలయ వహ్ని శమింప చింతిలెడి నెవరు? 
ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 
విస్స్రవర్చురిణీ రమణీయ మూర్తి! 

ఓ మనః ప్రియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరము కలియు మున్నె - 
శాంత మధ్యాహ్నసవుయ నిశ్శబ్ద మివుడు 
కొండకోనల నెల్లెడ నిండిపోయె - 

ఆకు జొంపాలలో కీటకాళి యడగె 

అదిగొ తన నీడలో తానె అడగి నీడ 
వలెనె ఊసరవెల్లి నిశ్చలత కొంచె - 
కలువ పూ సెజ్జ చంచరీకమ్ము చేరె! 

నేనె మిగిలితి - నా కనుల్నిండ బాప్ప 
కణములే హృది పేమమే కలవు నాకు! 
ఇది భరింపగరాక నొ ఎడద పగులు 
నేమొ విసువయ్య జీవితమే అదేమొ? 
“ఈ మహాదుఃఖగొధ - నాయీ అగాధ 
వేదనా రోదన ధ్యని వినుము వినుము! 

ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 
నిస్త్రవర్శురిజీ రమణీయ మూర్తి! 

ఓ మనఃప్రియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
వినుము భూదేవి! గిరులార! వినుడు వినుడు! 





ఠీళీ దభవ ఢీ 87 


తాచుపాముల నెలవులు దరులు వినుడు! 
ఒక నదీ నాధు ననుగు బుత్రికను నేను - 
ఈ విధముగ నా వేదనా జీవితమ్ము 
పాటగా పొడి పాటలోపలనె కొంత 
శాంతితో, శాంతిలో నా హృదంతరమున 
వేడి వెతల నొకించుక విస్మరింతు. 


“నాకుగొ జాలిగా నా మహాకరోర 
హృదయబాధ శమింప చింతిలుము వినుము! 
ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 
నిస్స్రవర్చురిణీ రమణీయ మూర్తి! 

ఓ మనఃపియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
ఆ ఉషఃకాల రామణీయక నిధాన 

మసృణ రోచిస్రవంతులు మలయువేళ 
మంచు టిరులు దూరగిరుల మాటుపరచె. 
అపుడు నౌ దరి నా మనోహరుడు చేరె. 
నా మనోమోహనుండు! ఘృణా విహీను 
డతనికే నన్ను ధారపోసితిని నేనె! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె 
ఎచటనో పిల్పె నను ప్రవాహిల్లు సెలలు - 
ఎచటనో దూరమున ఉషః ప్రచురరుచులు 
తుహిన నవబిందు పటలమ్ము తుడిచివైచె. 
నా కనులు నేల అప్రయత్నాన వ్రాలె 

ఆ మధురమూర్తి నను చేర నరుగుడేర - 
చిరుతపులి తోలు తద్భుజశ్రీల చేరి 
వేలియుండెను - తత్కోమలాలకములు 
కణతలంటెను దేవతాకాంతి కురిసి - 
అతని మృదు గండఫలక మోహనత లెగసి 
వాయు వీచీప్రసార సౌభాగ్య వశత 
ఫేనమాల లుప్పాంగిన విధము చూసె! 
నను సమీపించు హృదయమోహనుని కొరకు 
నా ఎడద కోరె కౌగిలింతల సుఖమ్ము. 


88 ఈ శ్రీశ్రీ వభవ 


“ఓ మనః ప్రియ! వినుము మృత్యూ గ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
అతడు చిరునవ్వి తన పయస్పిత మనోజ్ఞ 
మగు కరాంభోరుహము విప్పి యందు చూపె 
స్వచ్చ సౌవర్ణ వర్ణ భాస్వత్సలమ్ము, 

తత్సుధా మాధురులు దీగంతాలు నిండే 

దాని గని వాని మృదు వచస్తరళలహరి 
ఈదితి మనస్సుతో - ఆత డిట్టులనియె! 

'నా ప్రణయిని! ఇనోనీ! సుధాప్రసన్న 
మూర్తి! నా ఆత్మరాజ్ఞి! సమ్ముగ్ధనేత్ర! 

ఈ ఫలము దీని కనుగొను మిచట ఇదిగొ 
అఖిల జగదేక సుందరి' కనుచు కలదు 
నీ గమనలక్ష్మితో, భ్రూవినీల రేఖి 

కా సుషమతోడ అస్పరః కన్యలైన 

ఎవరు సరి నీకు - ఇది నిర్ణయించిరే మొ 
దివి సుపర్వులు మోదముద్రితులు నీకు! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
తన ప్రవాళాధరమున ముగ్గప్రమోద 
భరముతో నా పెదవులంటి మరల అతడు 
కురియ దొడగెను మధుర వాక్సుధల నిట్లు! 
'కనుగొనుము దీని నీ ఫలమ్మును వివాద 
కారణమ్మిది నాకలోకమున యందు 
దేవతామధ్యమున దీనికై వివాద 

పడిరి సొపర్వరాజ్ఞులు - వారిలోన 

ఎవరి కిది తగునని నిర్ణయించుకొరకు 
నన్ను నియమించి రైక కంర్యముగ సురలు! 
ఆ జగన్మోహినీత్రయ మాగమించు 

నపుడు నీవు సమీప గుహాంతరమున 
దాగికొని నీ ప్రియుని దేవతాస్వరూప 

విధి వినిర్దేత నరసి గర్వించుకొనుము.' 


శీల ద్రభవ ఢి 89 


“ఈ మహాదుఃఖగాధ - నాయీ అగాధ 
వేదనా రోదన ధ్వని వినుము జనని! 
అదియు మధ్యాహ్నవేళ! విహాయసమున 
కోవ తప్పెను తెలిమబ్బు తునుక యొకటి -, 
అంత హరిడంత సంక్రాంత కాంతి సంత 

తి ప్రవాహాలలో సృష్టి తేలిపోవ - 

తమ పదన్యాసమున ధరాస్థలమునందు 
వేనవేలు నూతన పుష్పవితతి విరియ - 

ఒక సుగంధానిలము రేగి సకల లోక 
సముదయామోద సమ్మూరృనము ఘటించ - 
వనలతా తోరణద్వార భాగ్యలక్ష్మి 

స్వాగత మొసంగు ప్రకృతి దీక్షను వెలార్ప - 
వెలిగి రచ్చట దివిజరాజ్ఞాలు ప్రసన్న 

నగ్న దేహప్రదీప్ర సౌందర్భ్యవతులు 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ప్రాంత పాదపశాఖాగ్రభాగమందు 
వనమయూర కలాపవైభవము వెలుగ 
దూరమున మింట జలదమ్ము తొంగిచూచి 
మృదు పరీమళ మిహికొంబువృష్టి కురిసె 
ఆమె హీరా! సమస్త లోకాధిపత్ని! 

స్వర్గ సింహాసన ప్రదేశమ్ము డిగ్గి 
అవతరించెడు వేళ సోత్సవ విజృంభ 
మాణ మాణిక్యకాంతుల మాలికలకు 
నాకవాసుల నీరాజనములు రేగు! 

ఆమె యనే నిట్లు తొలుత నా ప్రాణపతికి 
'నిభిల భూస్థలి ని పొద నికటమందు 
నిలిచి, నీ కడకంటి సన్నల చలించి, 

నీ నిరంకుశపాలనా నియతి కోర్చి, 
గౌరవము - నమభావమ్ము - కలిత భక్తి 
నాకరుణ కొరణమ్ముగ నీకు చూపు" 


90 శ శ్రీశ ప్రభవ 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
మరల ఆ దేవతారాజ్ఞి మరల మరల 
ప్రాభవమ్మును గూర్చియే పలుకదొడగె 
'అఫీల కొర్యాచరణమున కని సమస్త 
జగతి దీనినె వాంఛించు - సర్వకాల 
సముచిత ప్రాభవమ్ము, విచక్షణతయు 
నే నొసంగెద ఇవియు నెంతేని నీకు! 

నా వరమ్మిది - దివిజరాజ్జీవరమ్ము! 

ఈ గిరిప్రాంతముల సంచరింతువైన 
రాట్కుమారుడవే యధార్థముగ నీవు 
రాజవే యౌదు నా అనుగ్రహవశొన - 
దేపతొంశలు నిన్నింక నావహించు” 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ఆమె యాగెను! నా మనోహరుడు వినుచు 
ప్రాభవాప్తిని వొంఛించి - స్వర్ణఫల మొ 
సంగివేయగ చేసాపు సమయమందె - 
అదె 'అధీనా' సమస్త విద్యాధినాథ! 
నిర్ణయవిధాన మంతయు నిలిచి వినుచు 
లోచనాంత నటత్‌శోణరోచు లెగయ 

పలికె నిట్లు గభీర వాక్సాటవమున! 
'ఆత్మభక్తి, ఆత్మజ్ఞాన, మాత్మనిగ్ర 

హమ్ము ఇవి మూడి నిరవద్యమైన ప్రాభ 
వమ్ము జీవికి కూర్చును! ప్రభుత యదియు 
కోరక అవాంఛితముగ చేకూరు గౌన 
నియమబద్ధ జీవితమె పో నిర్మలమ్ము! 
నియమజీవికి భయము సంధిల్ల దెపుడు! 
బుజుపథ మ్మెల్లవేళల బుజుపధమ్మె 
అగుట బుజువర్తి తన భవిష్యత్సలమ్ము 
నరసికొన డిద్దియే జ్ఞాన మనుట తగును. 


శ్రీజీ దధభవభి 91 


“ఓ శిలామాత వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ఆమె యనె నిట్లు మరల 'నీకై విశేష 
బహుమతుల చూపి ఆశగొల్పను - బహూక్బ్ళ 
తుల నొసంగుట యన లంచములె నిజము! 
దాన నా మూర్తి మారదు! కొన నీకు 

నా యథార్థ స్వరూప నిర్ణయమే తగును 
అదియు నిట్టయ్యు లాభమేదైన నీకు 
కొవలయునేని నా అనుగ్రహమె కలదు! 

నా మహాశక్తి నీరక్తనాళపూర్ణ 

మగుచు నీ నాడులంజొచ్చి అమరతేజ 

మున భయంకర జీవితమును తరించు 

వేళ నియమ ద్రఢిమ నిచ్చు - "స్వేచ్చ నిచ్చు!" 
అని వచింపగ నో మనోహరుడు కొంత 
తడవు యోచించె - నే ప్రమోదమ్ముతోడ 
ఆమెకే దాని నిమ్మని అరచినాను 

కాని అది వాని చెవి చేరనైన లేదు. 


“ఈ మహాదుఃఖుగాథ - నాయీ అగాధ 
వేదనా రోదన ధ్వని నినెడి దెవరు? 
నాకుగా జాలిగా నా మనః ప్రగాఢ 
విలయవహ్ని శమింప చింతిలెడి దెవరు? 
ఓ శిలామాత! ఓ అనేకోరుసాను 

నిస్తృవ ర్ఫురిణీ రమణీయ మూర్తి! 

ఓ మనఃప్రియ! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
ఆర్ర డిండీరపూర నవ్య ప్రకాశ 

తల విధాన తనూరుచు ల్మలసికొనగ. 
విరిసి వెలిగిన వేనవేల్విరుల సరుల 
నడుమ మృదు పొదకాంతులు కడలుకొనగ 
అచటి కరుదేరె పేమరాజ్యైక రాజ్ఞి! 

దివ్య మోహన దరహాసదీప్త నేత్ర! 





92 ఉస శ్రీశ్రీ వభవ 


“నాకుగా జాలిగా నా మహాకరోర 
హృదయబాధ శమింప చింతిలుము వినుము! 
ఓ మనః ప్రియమాత!! మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియు మున్నె - 
ఆమె నవ్విన చిరునవ్వు టలలలోన 

తన భవిష్యద్విజయరేఖ తాండవించ 

నా ప్రియుని చెంతచేరి సన్నని మనోజ్ఞ 
కంరమున 'ఈ సమస్త లోకమునయందు 
అమిత లావణ్యవతిని పేయసిగ నీకు 

నే నొసంగెద - ఇదియె వాగ్గాన' మనియె. 
అని హసించిన దామె ! భయమ్ముచేత 
మూసికొంటిని నా నేత్రములను నేనె! 
కనులు విచ్చి చూచినయంత కరముసాచి 
ప్రియుడు కననయ్యె - క్రోధ విస్సీత నేత్ర 
రక్తరోచులతో నాకరాజ్ది కదలి 
నీరదప్రతిసీరలో నిలిచిపోయె. 

నేనె మిగిలితి - నాడుగా నేటివరకు 

నే నొకర్తు వియోగ తమోనిలీన 

జీవిత విషాదహతుల శుష్మించిపోయి. 

ఏ నొకర్తు వియోగ దవానలమున 
హృదయ మెరియగ ఇల్లె నశించిపోదు! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
అమిత లావణ్యవతిని ప్రేయసిగ నతడు 
వలచునా? నేను లావణ్యవతిని కాన? 
అతడే ఇట్లు పలుమారు లనుటలేద? 

నొ సురూప ప్రభా మనోజ్ఞతలయందు 
వనచరమ్ములు ముగ్గ విభ్రాంతి కాంచి 
ఓసరిల్లుట తెలియదు! హా సభా! క 

రోర హృదయుడ! నా ప్రమపారవళ్య 
భరమున త్వదీయ గాత్ర మీ పల్లవమృదు 
కరయుగమ్మున పెనగొన్న తరుణమందు 


ఢీశేీ ద్రభవ భి 9౩ 


నీవు కురిసిన సురుచిర శ్రావణాబ్ద 
వర్షధారా నికాశ చుంబన సహస్ర 
మధురిమము లింతలోననే మరచినావె! 


“ఓ శిలామాత! వినుము మృత్యూగ్రవదన 
గర్భమున నా శరీరమ్ము కలియుమున్నె - 
ఎరుగడే నా మనోహరు డీ పవిత్ర 
హరిత శాద్వల భూభాగమందు ఇచట 
ఈ శిలావేది కూర్చుండి ఎన్నిమార్లు 
ప్రణయభాషల నెన్నెన్ని పలికినాడా? 
ఎరుగడే నా కరమ్మంటి ఎన్నిమార్లు 
శీత హర్నాశు సిక్తమ్ము చేసినాడొ? 
ఈ మదీయోషప్ల బాప్పృమ్ము లివియు నాటి 
మోద వాఃపూరములు ఎంత భేద మకట! 
ఓ ధరాదేవి! నా మనఃఖేద భార 
వహమున ఎంతగా నీకు బరువొ నేను! 
మృత్యుదేవీ! సహస్ర జిహ్వికలతోడ 
జీవిత వికాసముల గ్రసించెదవు నీవె! 
ఈ వియోగ విషాద ఖారావిలమగు 
నా మనఃపీరిపై నిల్చి నాట్యమాడి 
డే మృతీ! డీ మృతి! నీవె ఈ మదీయ 
జీవ దీపిక నార్పి వేసెదవు రమ్ము! 
రచన 7928 సెప్టెంబరు 27 నుండి 1928 అక్టోబరు 14 వరకు. 
ముద్రణ ఆం(ధద్రవత్రిక వక్ష నంవత్సరాది నంచిక 1929 
This Is a translation of Tennyson's Oenone by no means complete It is appealing 
at places, nowhere dull and the flow is rather smooth My pain is said to be recom- 


pensed by at least the partial satisfaction it gave me Although / cannot say that 
/ have glorified Tennyson in this translation, / feel that / have not insulted him 


శోకదేవి 


జ్వలయించు పూగుత్తి, పరిమళించెడు మట్టి, 
దుఃఖిత ప్రణయినీ! తొలగి చను నన్నియును 
సాంధ్య నిస్తబ్ద తేజస్సు శాంతించు, 
విలపించగా మానివేయును గాలి, 

బదు కొక్క కల్పనా కధవోలె ముగియు. 





94 ఛి గ్రీశీ వ్రభవ 


జీవితంపు గులాబి కావిరేకుల నడుమ 
సరళానిలము గాగ మరణ మెప్పుడు వీచు, 
బాధావిలానేకవర్షముల్‌ కడువ 

శాంతి నెచ్చెలియట్లు సముఖాన తోచి 
జాలిహస్తాల బాష్పమ్ముల తుడుచు 


మృతిలోన విధికృపన్‌ ప్రతివస్తువును ముగియు 
ఆశయు, వలపు, ఈ అలతి మనుజశ్వాస, 
కొంతాథరములు, సిగ్గరి సందెచుక్క 
ఇకముందు మడిసిన విప్పుడు జీవించి 
వరమనోజ్ఞములైన వస్తువు లెల్ల 


ఒక తెల్లనగు మంట, ఒక కెంపు మంటయున్‌ 
శౌంతి వేదనల ప్రోజ్ఞ్యల కీల, లా నడుమ 
వస్తువుల్‌ కడ చనున్‌ వచ్చిన డారి. 

ఇవి యెల్ల నడచిపోయిన అనంతరము 

ఆత్మ స్వీయోషస్సునందు జ్వలించు 


ఎరుపు మంటకు పైన, తెలుపు మంటకు పైన 
నీడయే లేని ఉన్నత దివ్య జేజమ్ము 

మనుజ ఘోషల కందుకొనరాని నిబిడ 
నిశ్శబ్దముననున్న నక్షత్రవేది 

నేకొంత రాజ్యమ్ము నేలు సమ్రాట్టు. 


దుఃఖిత ప్రణయినీ! తొలగి చను నన్నియును - 
నొ తీవ భావపుం జ్వలిత ప్రసూనమ్ము. 

నీ యక్షిణీ తనువు తీయని మట్టి, 

మనప్రేమ దేని కొమ్మలు కాంచె నట్టి 
మసకయాౌ జీవనోన్మాదంప్తు తరువు. 


తొలగు నన్నియు ఒక్క తుది అరపులోన 
నీరమ్ము, హరిణమ్ము, నీవు నేనును కూడ, 
అలసముల్‌ ప్రాకు నీడలు మనమీద! 
కల లెరుంగని, అమోఘ, మగొధమైన 
ఒంటరి నిద్రలో నురలును బదుకు 


శీఢీ ప్రభవ భ 95 


నిష్తురాహతహ్బదీ! నీ కేడ్వ నికనేల? 
బేల కనులార! మీ కేల అశ్రువులు మీ 
బాధారహస్య గహ్యరము అందుండి? 
ఆనంద మిక మీద!! వాన విధాన 
గతియించి మగిడి రాగలుగరు మీరు. 
రచన 71932 ఎడిల్‌ 2 
తొలిముదదణ భారతి - 1932 అక్టోబరు 
ముద్రణ తెలుగు న్వతం( - 1950 నవంబరు 24 


Translation of an extract from H Chattopadhyaya's Garden of 
isolation The first draft was done with very much ease Subsequent 
alterations were inserted to heighten the effect of the poem 


కోలుడిన మేమకు 
కనులు విచ్చి నీదు సమాధి కొంచలేను 
అట గులాబి తీయనిదెంతయైననేమి! 
నా అడుగులంట పరు శూన్వతను కడుగు 
పెనుతరంగాల మోతల వినుటె చాలు! 





ఊరట వహింతునా? మహాదూరమున వ 
సింతు వేమొ జీవాత్మవై. ఎదొ అగాధ 
నీరవత ఆవరించగా తారకలకు 

చుట్టు నెలకొను నిశ్శబ్ద మట్టిది నిను 


శీతలినివి నీ వైతివి! ద్యోతలాన 
నివసముందువు నీ యంత నీవె, అచటి 
అమిత మతిమంతమైన నీ హాయిలోన 
పరిహృతమ్మీ హృదున్నత్తభావమెల్ల 


కానియైన నొక్కొకవేళ కాంచెదీవు 

కడచు నొక్క నిశ్వాసమ్ము, గాఢ బాధ 
చకితవౌదు తెరువంబడి స్వర్గమందు 
ద్వారమొకడు వెన్వెంట మూతపడినట్లు, 





96 ఈ శశ వ్రభవ 


జూల్యల 


సంచలింతు నీ వింత ప్రశాంతములగు 
ప్రార్దనాగీతు లచ్చటి వాగిపోవు 

సగము స్మరియింతు నీవొక్క క్షణము నన్ను; 
మరల నీ శాంతిలోనికి సురిగి పోదు. 


ఐన నయ్యయో! ఇకపై ననారతము్ము 

నీదు చూపు, నవ్వు, హొయలు, నీ గళమ్ము, 
వివిధ తావక భూలోక విభ్రమములు 

పోవు నెన్నెన్నా చినిచిన్ని ముచ్చటలవి 


కొన తావకీన సమాధి కాంచలేను 
అట గులాబి తీయనిదెంతయైనకాని, 
నా అడుగులంట పర్వుశూన్యతను కడుగు 
పెను తరంగాల [మోతలే వినగవలతు. 
మూలం స్టీఫెన్‌ ఫిల్లివ్బు గీతం 
ముదణ ఆంధ్రభూమి 1933 మే తొలినంచిక 


చాలా చిన్నవాడినిగా 
నేనుండిన కొలం కలదు 
నా శఢీతేమంతా అప్పుడొక 
అడుగున్నర మాత్రం! 
తీయగా అది తలుచుకుంటే 
కన్నీళ్ళు స్రవించు; 
అందుకనే హర్షముతో 
అది నేను స్మరింతు. 

2 
తల్లి చల్లని చేతులలో 
ఆడుకున్నాను నేను; 
నాయనగారి మోకాళ్ళమీద 
గుర్రపు స్వారీ చేశాను 
దుఃఖాలు, ఉద్రేకాలు, భయాలు, 
అన్నీ ఒకలాగే ఉండేవి 
బంగారం, సంస్కృతం, ప్రణయం, 
అవన్నీ తెలిసేవి కావు 


డఢీఢ ద్రభవ శీ 9/7 


స్వర్గంలో మొనలవలె 
చుక్కలు పొడుచుట 
చూశాను; రెక్కలుంటే 
బాగుండును వాటిని పట్టు 
కోవచ్చు అనుకున్నాను. 

4 
అంకలవెనుక చంద్రుని కాంతి 
హరించి పోవడం చూసి 
అనుకునే వాడి నిట్లా 
“అక్కడ నే నుంటే చంద్రుణ్ని 
దేనితో చేసేరో తెలిసేది, 
ఎంత పెద్దగా, గుండ్రంగా అందంగా 
చంద్రుడుంటాడో తెలిసేది ” 

ర్‌ 
పశ్చిమాకొశంనుండి 
ఆశ్చర్యంగా చూశాను 
దేవుని యొక్క సూర్యుణ్ని. 
రాత్రిపడేటపుడు సముద్రపు 
అపరంజి ఒడిలో క్రుంకేవాడు 
అయితే మళ్ళీ తెల్లారగట్ల లేచి 
తూర్పు స్వర్గాన్ని ఎరరని 
వెలుగుతో చిత్రించేవాడు. 

6 
ఎవడు నన్నూ మిడి సూర్యుజ్లీ చేశాడో 
ఆ దేవుణ్ణి, పరమపితను స్పరించాను 
తన చేతినుండి ఆకాశం "పై 
గుమిగా రాలిపడే 
దట్టంగా గ్రుచ్చబడ్డ దివ్య మౌక్తికాలు 
ఎవడు చేశాడో ఆతి! 


98 ఈ గశీశీ ప్రభవ 


7 

కుర్రతనపు భక్తితో 
అమ్మ చెప్పిన ప్రార్థన ఉచ్చరించాను 
అమాయకపు పెదవులతో; 
“దేవా! సరళస్వభావా! 
ఎల్లప్పుడూ జ్ఞానం కలిగి 
మంచిగా (బతికి 
నిన్నే అనుసరించని"మ్మని. 

8 
ఇలాగే ప్రార్థించాను తండ్రికోసం 
తల్లికోసం, చెల్లికోసం, 
ఊరిలో ఉన్న ఎల్లరికోసం, 
నేనెరుగను కాని రాజుగారికోసం; 
"పెద్దకొలంచే క్రుంగి 
అసురసురని అటూ ఇటూ తిరిగే 
భిక్షుక సోదరునికోసం 

9 
అవ నశించాయి, ఆ నో బాల్య 
హర్ష దినాలు నశించాయి 
అంత ఆనందమూ పోయింది 
నే నెరిగిన అంతశాంతీ పోయింది 
ఇప్పుడు నాకు మిగిలినది 
ఎంతో ప్రోది చేసుకున్న 
అప్పటి సంస్కృతి మాత్రం! 
ఓ ప్రభూ! దీనిని కూడా నేను 
ఎప్పుడూ కోల్పోవకుందునుగాక. 

ముద్రణ కల్యాణ్‌ - అక్టోబరు 1933 
(డేనిష్‌ కవి ౮9౧5 5266636౧ గీతానికి ఇంగ్రేవు ద్యారా తెనుగు) 


బహిష్కృతుడు 
సంజపడి చీకటులు మూగుసమయమందు 
దారిప్రక్క ఎకాకిగా కూరుచున్న 
ఒక బహిష్కృత తేజస్వి నొరసికొనుచు 
తొందరగ దొటిపోవుచుందురు జనాళి. 


ఠీణీ దభవ భా 99 


ఆ జనుల్‌ తమ దీ ప్రగేహమ్ము చేరి 
ప్రియకుటుంబముతోడ నవ్వి యవి పల్కి 
తీయతీయపల్కుల తరితీపులందు 
పిలువ వై చెద రల బహిష్బుతుని మాట 


కాని రాగబంధమ్ములు కదలిపోయి 
జీవయాత్ర కాశ్వాసాంత మావహిల్లి 
పరుగు కడముట్టిపో, సుహృద్వరుడ: యనుచు 
వ్రాలుదురు వారు వెలిపడ్డవానిమీద. 
మయూలం.ఎ ఇ 
ముద్రణ ఆంధ్ర విద్యార్ధి-అక్టోబరు 1934 
వునర్ముదణ భారతి ఫిబ్రవరి 1938 


దేవతలు విచిత్రాకృతుల్‌ తీసికొనిరి 
పల్లెటూళ్ళలో సూకరపాలకులుగః 
కొని వారల మురికి మొగాలయందే 
దివ్య తారకొస్నిగ్ధదీధితులు మెరయు 


వికల ధూసర గగనవాటికల [క్రింద 
తప్పలయికూడ పూర్తిగా దాచలేరు 
తమ పతిత దేవతావైభవము, స్వకీయ 
దివ్యశోభ, కన్నులయందు దివిషదగ్ని. 


మట్టిగోడల గుడిసెలమధ్యు రేల 
ఇరికిపడియును వారికే ఎరుగరాక 
రాజదండ కిరీటధారణ మొనర్చి 
గద్దెనుండి గద్దియ కట్టె కదులుచుండ్రు. 
మూలం ఎఇ 
ముద్రణ . భారతి ఫిబ్రవరి 1938 





100 ఛా (ళీ ప్రభవ 


తిరుగుబాటు 


చెజువు 


అల సూర్యుడనెడి ఉజ్వల దివ్యనౌక 
ఇటు నే ప్రయాణించు ఈ పాతదోనె 
ఎక రహస్యాజ్ఞనే తేలిపోవు 

ఎక ప్రవాహాననే ఈదులాడు. 


నక్షత్ర నౌకలున్‌ నా ఆత్మనావ 
ఇంద్రజాలిక పర్వతావళి దాటి 

దూర సముద్ర వర్తుల రేఖదాటి 
మూర్చిల్లు నొక స్వచ్చ ముకురార్దవమున 


రండి మీ సీళ్ళు విప్పండి చెప్పండి 
ఏ సాహసిక యాత్ర ఇది మేమొనర్తు 
మేదేవనగరి సాధించుట కొరకొ 
జన్మధామ శ్యామ సస్యవీథులకీ? 
మూలం ఎఇ ౧) 
ముద్రణ భారతి, ఫిబ్రవరి 1938 


ముకురమున నన్ను నేను చూచుకొనునపుడు 
నా ప్రసక్తిగా కన్యము నాకు లేదు. 

చెరువులో మాత్రమేను చూచితిన యేని 
వింత లెన్నెన్ని కాని కాన్చించు నాకు. 


ముకురమున కొనబడు నాకు మూర్చుడొకడు 
చెరువులో జ్ఞాని కానిసించెడిని నాకు 


మూలం: Daves 


శ్రీశ్రీ సాహిత్యం 1 కావ్య, వచన విభాగం 1970 


శ్రీశ ప్రభవ శా 101 


ఫుట్‌నోట్స్‌ 


వేణుగానము . ఇది శ్రీరంగం శ్రీనివాసరావు, కేతవరపు | 


కష్టమూ ర్తిగారి పేర్లతో అచ్చుపడి ఉంది 


ఖావనాపధి 'గృహలక్ష్మిలో దీని శీర్షిక “ఊహాపధి” కొద్ది మార్పులు కూడా ఉన్నాయి 


మండశశి 1929 మే 13 న ఖండేందుమూర్తి, చవితిచంద్రుడు అనే శీర్షికలు మార్చి రాసిన ఈ పద్యం 
రచయితకే నచ్చుబాటు కాలేదు అందుచేత దీన్ని పూర్తిగా తీసి వేసి మూడేళ్ళతర్వాత సరికొత్తగా 
రచించవలసి వచ్చింది మొదటిది గేయం మాత్రమే 


కల్యాణగీతి - బెజవాడ గోపాలరెడ్డి (1907-90) గారి అయిదు రోజుల పెళ్ళి మద్రాసు (8-5-1938) 
లో జరిగింది అప్పుడాయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని కాంగ్రెసు మంత్రి వర్గంలో ఆర్ధిక 
శాఖామంతై ఆ పెళ్ళికి తెలుగు నాటనించి కవులు తరలివచ్చారు పద్యాలు చదివారు విశ్వనాధ 
సత్యనారాయణ గోపాలోదాహరణం అంటూ 108 పద్యాలు రాశారు వీటన్నింటిని కలిపి 'సువర్జాక్షతలు' 
అనే పుస్తకంగా నవ్యసాహిత్య పరిషత్తు ప్రచురించింది 


శ్రీ * సినిమా నిర్మాత ఎమ్‌ ఎస్‌ రెడ్డి గారి కలం పేరు మల్లెమాల కొన్ని సినిమా పాటలు రాశారు 
వీరి కూతురి పెళ్ళికి శ్రీశ్రీ రాసిన పద్యాలివి శ్రీశ్రీతోపాటు పుట్టపర్తి, దేవులపల్లి, కరుణశ్రీ, ఆత్రేయ, 
ఆరుద్ర, నారాయణరెడ్డి, దాశరధి, శేషేంద్ర కర్మ ఉండేలమాలకొండారెడ్డి, కొండమాచార్య, శివారెడ్డి, 
మల్తెమాలలు కూడా కవితలు రాశారు వీటన్నింటినీ కలిపి కల్యాణవీణ (నవజీవన రాగ సంపుటం) 
గా ప్రచురించారు పెళ్ళి (27-4-1975న) మద్రాసులో జరిగింది 


పరిణయ పంచరత్నములు . ద్వారం జగన్నాధరావు (1909-72) గారు విశాఖపట్నం నివాసి శ్రీశ్రీకి 
చిన్ననాటినించి స్నేహితుడు ఇంగ్లీషు సొహిత్యం బాగా చదివాడు ఆయన తమ్ముడు బలభద్రరావు 
ఈయన కొడుకు జగన్నాధ చినవెంకటరెడ్డి నాయుడు ఇతని పెళ్ళికి శ్రీశ్రీ రాసిన పద్యాలివి పెళ్ళి 
చేబ్రోలు (ఎలూరు - తాడేపల్లి గూడెం మధ్య) లో జరిగింది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం 
వుంది 


ఇనోని Tennyson, Alfred (1809-92) ఇంగ్లీషు కవి,1833లో ప్రకటించిన గం౭౧౫౩ సంపుటిలో 
0౭౧౦౧6 కావ్యం ఉంది. వర్దువర్తు తదనంతరం ఆస్థాన కవి అయాడు (1850) 


06౧౦౧6 గ్రీక్‌ పురాణ కధ ప్రకారం, ఇనోనీ అనే వనదేవత (Nymph) మౌంట్‌ ఇడా నివాసిని ఒక 
గొరైల కాపరిని డుమించి అతనితొ సౌఖ్యం అనుభవిస్తుంది కాని, అతడు నిజానికి ట్రాయ్‌ (Troy) 
రాజైన ప్రియామ్‌ (PM) పుత్రుడు పరిస్‌ (౧ిఇగ5) అని తెలియదు పేరిస్‌ ఆమెకు ద్రొహం చేసి 
పరిత్యజిస్తాడు దేవతా కాంతలందరిలోనూ మిక్కిలి సౌందర్యవతిగా ప్రణయాధిదేవతను ఎన్నికచేసి, 
ఆమె ద్వారా భూలోక సుందరీ మణులలో కెల్ల సుందరి యైనదానిని పొందగలవని వరం 
పొందుతాడు హెలెన్‌ (౧౪16౧) ను బలాత్కారంగా తీసుకు వచ్చి ట్రోజన్‌ యుద్దానికి కారణ 
భూతుడౌతాడు యుద్దంలో తీవ్రంగా గాయపడి చనిపోనున్న వేళ, ఆ గాయానికి చికిత్స చేయగలిగి 
కూడా ఇదోని నిరాకరిస్తుంది పేరిస్‌ చనిపోయాక, పశ్చాత్తాపపడి దుఃఖంతోటి ఇనోనీ ఉరి 
పోసుకుంటుంది టెన్నిసన్‌ కవి ఇనోనీ గాధను చేబూని ౦8౧౦౧౭ మాత్రమేగాక The Death of 
Oenone కూడా రచించాడు మొదటిదే, శ్రీశ్రీ రచనకు మూలం 


TNA 


శోకదేవి .హరీంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ 2-4-1898 జననం, హైదరాబాదులో డాక్టర్‌ అఘోరనాథ్‌ 
కుమారుడు సరోజినీ నాయుడు ఈయన సోదరి దాదాపు 25 పుస్తకాలు ప్రకటించాడు ఇంగ్లషులో 
The Feast of Youth, 1917, The Wizards' Mask, 1918, Cross Roads, 1925 (అన్నీ 
కావ్యసంకలనాలు), Life and Myself అనే ఆత్మచరిత్ర 1942, కాకుండా నాటకాలు కూడా 
రాశాడు 23-6-1990 న చనిపోయాడు 


బాల్యం : Baggesen, Jens Immanuel (1764-1826) డెన్మార్కుదేశపు కవి జర్మన్‌ భాషలో 
కూడా రచించాడు సర్వతోముఖ ప్రజ్ఞావంతుడని పేరు. కాల్పనికోద్యమం ప్రవేశిస్తున్నప్పుడు 
దాన్ని నిరోధిస్తూ వాదంచేశాడు (ప్రాచీన (1255621) సంప్రదాయాభిమాని. ఈనాడు ఆయన 
కీర్తి లఘు, లలిత హాస్య, అవహేళనాత్మక కావ్యరచనలపై ఆధారపడి ఉన్నది AN 
Anthology of World Poetry లో అచ్చుపడిన బాగెసన్‌ రచన శ్రీశ్రీ అనువాదానికి మూలం. 


బహిష్కృతుడు . AE - George Willam Russell (1867-1935) అనే ఐరిష్‌కవి యొక్క 


సుప్రసిద్ధమైన కలం పేరు ఐరిష్‌ జాతీయ పునర్వికాసంలో యేట్సు (WB Yeats) 
సహచరుడుగా గొప్ప కవిత్వం రచించాడు 


ప్రవాసులు యేట్సు దృష్టిలో ఎఇ కావ్యాలు "The Most delcate and subtle that any 
Irishman of out time has written" ముఖ్యంగా మార్మికవాద ధోరణిలో రచించాడు [6౧5౮8 
అనే నాటకం, The Divine Vision (1904), The Renewal of Youth (1911), Imaginations and 
Revenes (19156), Enchantment and Other Poems (1930) అనే కావ్యాలూ ఇతని 
ముఖ్యరచనలు 


చెజువు : WH Davies. (1871-1940) ఇంగ్లీషుకవి అమెరికాలో చెడదిరుగుతూ చిల్లర 
వస్తువుల నమ్ముతూ, ఇంగ్లాండులో వీధిగాయకుడుగా సంచరిస్తూ కొన్నేళ్ళు గడిపాడు 
చెరసాలలో పడి అక్కడే The $ంU!'5Destr0yer అనే పేరుతో కావ్యసంకలనం వెలువరించాడు. 
1908లో The Autobiography ofa Super- Tramp రచించాడు. Nature Poems and Others 
కూడా ఇతని రచన Collected Poems of W.H Davies 1929లో వెలువడింది 





ఇ 





"ఇంతవరకు అచ్చయిన శ్రీశ్రీ 





1. పరిణయ రహస్యం. వి.ఆర్‌ పైస్‌, విశాఖపట్టణం 1924 
2 ప్రభవ. కవితాసమితి. విశాఖపట్టణం 1928 
3 వారం వారం, ప్రతిమాబుక్స్‌, ఏలూరు 1946 
4 సంపెంగతోట ప్రజాసాహిత్యపరిషత్తు, తెనాలి 1947 

అనువాదం ౦0౧60౪ Cherry Orchard 
5 మహాప్రస్థానం, నళినీకుమార్‌, మచిలీపట్నం 1950 

విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌-విజయవాడ, దాదాపు 20 ముద్రణలు 1352 € 1984 

శ్రీశ్రీ స్వంతదస్తూరి స్వంతగొంతుక విదేశాంధ్ర ప్రచురణ-లండన్‌ 1981 
6 అమ్మ (కారల్‌ చాపెక్‌ Mother నాటకం అనువాదం) 

అరుణరేబ ప్రచురణలు-నెలూరు, సోషలిస్టు పబ్లికేషన్స్‌-విజయవాడ 1952 1967 
7 మేమే, త్రిలింగ పబ్లిషర్స్‌-విజయవాడ, 1954 
8 మరో ప్రపంచం, రేడియో నాటికలు, సారధి పబ్లికేషన్స్‌-సికిందరాబాద్‌ 1954 

అరుణరేబ ప్రచురణలు-నెల్టూరు 1956 
9 1+1=1 (అదే పుస్తకం పేరుమార్చు) రేడియో నాటికలు 1964. 1966 

విశాలాంధ్ర (ప్రచురణాలయం౦-విజయవాడ 1979, 1984, 1987 
10 Three Cheers for Man, Abhyudaya Prachuranalu-Madras 1956 
11 చరమరాత్రి కధలు, గుప్తాబదర్స్‌-విశాఖపట్నం 1957 
12 మానవుడిపాట్లు (మైఖేల్‌ షోలఖోవ్‌, అనువాద నవల) 

విశాలాంధ్ర ప్రచురణాలయం-విజయవాడ 1958 
13. Soudamini, Puripanda's Poems translated into English, 

Addepally & Co. - రాజమండ్రి 1958 
14 గురజాడ, మనసాహితి-హైఢడరాబాద్‌ 1959 
15 మూడు యాభయిలు, విశాలాంధ్ర ప్రచురణాలయం-విజయవాడ 1964 
16 ఖడ్గసృష్టి. విశాలాంధ్ర ప్రచురణాలయం 1966, 1984 
17 వ్యూలు, రివ్యూలు-ఎమ్వీయల్‌ మినర్వాపైెస్‌-మచిలీపట్నం 1969 
18 శ్రీశ్రీ సాహిత్యం, 5 సంపుటాలు, షష్టిపూర్తి సన్మానసంఘం-విశాఖపట్నం 

ఎడిటర్‌ కెవిఆర్‌ 1970 

19 Sr Sri's Miscellany, English Volumes Editor K.V.R 

షష్టిపూర్తి సన్మానసంఘం, విశాఖపట్నం 1970 
20 లెనిన్‌, (మయకోవిస్కీ కావ్యం అనువాదం) ప్రగతి ప్రచురణ-మాస్కో 1971 
21 రెక్క విప్పిన రివల్యూషన్‌ (Beginning of the end అనువాదం) 

ఉద్యమసాహితి-కరీంనగర్‌ 1971 
22 వ్యాసక్రీడలు, నవోదయ పబ్లిషర్స్‌-విజయవాడ 1973 
23 మరోమూడు యాభయిలు, ఎమెస్కో-సికింద్రాబాద్‌ 1974 
24. చైనాయానం, స్వాతి ప్రచురణలు-విజయవాడ 1980 
25. మరోప్రస్థానం-విరసం 1980 
26. సిప్రాలి-అమెరికాలో ఫోటోకాపి 1981 
27 పాడవోయి భారతీయుడా, శ్రీశ్రీ ప్రచురణలు-మద్రాసు 1983 
28 శ్రీశ్రీ వ్యాసాలు-విరనం 1983 
29 New Frontiers-వరనం 1983 


ఇవేకాక ఎక్కడా అచ్చుకాని శ్రీశ్రీ రాతప్రతులూ, ఉదాహరణకు “బెండయ్యగారిగది". 
కృష్ణా కృష్ణ నాటకాలు - పత్రికల్లో అచ్చయి, పుస్తకరూపంలో రాని రచనలు చాలా వున్నాయి 
అన్నీ కలిపి మళ్ళీ వర్గీకరించి ్రేశ్రీ సంపూర్ణ సాహిత్యం మొత్తం 20 సంపుటాలుగా విరసం 
ప్రచురిస్తున్నది. 





ముందూ చెనక 


అచ్చులో శ్రీశ్రీ తొలి రచన ఈ “పరిణయ రహస్యం అప్పుడు శ్రీశ్రీకి పద్నాలుగేళ్ళు కొన్నాళ్ళక 
'సెళ్ళయింది అనుకున్న పెళ్ళి ముహూర్తం తప్పినా, పెళ్ళి కూతురు మాత్రం మారలేదు అమె పేరు 
మూలా వెంకటరమణమ్మ ఈమెని చేసుకోవడం అమ్మాయమ్మ (శ్రీశ్రీ అమ్మమ్మ) కిష్టం లేదు 
ఆరుద్ర నాన్నకి నాయనమ్మ ఈ అమ్మాయమ్మ ఈ పెళ్ళి తప్పించడానికి ఒక పదకం వెసింది 
నరసింగరావు (ఆరుద్ర నాన్న) ని తోడిచ్చి శ్రీశ్రీని బారువా పంపేసింది అన్నా కరెనినా నవళి 
చేతిలో పెట్టాడు నరసింగరావు ఆ నవల చదువుకుంటూ రైలెక్కాడు శ్రీశ్రీ తన పెళ్ళి అని శ్రీశ్రీకి 
తెలుసు సెళ్ళి మీదగానీ, పెళ్ళి కూతురి మీదగాని శ్రీశ్రీకి ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలంటూ ఎమీ 
లేవు మేనబావతోపాటు రైలెక్కాడు దూరంగా వున్న బారువా వెళ్ళాడు 

తన కొడుకు ఏమయిపోయాడో అని వెంకటరమణయ్య (శ్రీశ్రీ నాన్న) తల్లడిల్లిపోయాడు తన 
తమ్ముడు సోమనాధం (భీమునిపట్నంలో పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టరు)ని శరణు వేడాడు సోమనాథం 
హుటాహుటిన గుర్రం మీద విశాఖపట్నం వచ్చాడు ఇందులో విలన్‌ అమ్మాయమ్ముని పసికట్టాడు 
ఆమెని బెదిరించే సరెకి శ్రీశ్రీని బారువానించి వెనక్కి రప్పించింది కొన్ని రోజుల తరవాత 
రామతీర్థాలు (విజయనగరంకు 20 కిలోమీటర్లు)లో పెళ్ళి జరిగింది 

ఈ ననల అచ్చయినాకే శ్రీశ్రీ పెళ్ళి జరిగింది కనక, పెళ్ళి ప్రభావం నవల మోద లేదని 
చెప్పవచ్చు అప్పటికింకా శ్రీశ్రీ ఊహలు విప్పారలేదు నవలలో ఇటు గోదావరి, అటు నాగావళి 
దాటలేదు కాని నిజజీవితంలో నాగావళి దాటి 'సిక్కోలు చివరికి వెళ్ళాడు ఇది గమనించవలసిన 
అంశం విశాల దృక్పధం అలవడ్డానికి ఎవరయినాసరే లోకంలోకి వెళ్ళవలసిందే గిరీశం అన్నట్లు 
'లోకం అంటే గంజ గుంట కాదు” 

పరిణయ రహస్యం పుస్తకం గురించి శ్రీశ్రీ చాలాసార్లు చెప్పేవాడు ఎలాగయినా దానిని 
దొరకబుచ్చుకొవాలని కుతూహలపడేవాడు కూడా విశాఖ రచయిత 'మసూనా'గారి (మండా 
సూర్యనారాయణ - విశాఖపట్నం, పూనికవల్ల ఇది మాకు దొరికింది వారికి మా కృతజ్ఞత ఈ నవల 
కాపీ మాకు దొరగ్గానే ఆంధ్రజ్యోతి దినపత్రిక (ఏప్రిల్‌ 10, 17, 24 తేదీలు 1994) లో అచ్చువేశారు 
పత్రికా సంపాదకులు నండూరి రామమోహనరావు గారికి మా కృతజ్ఞత. 


శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం ప్రచురణలో సాహిత్య సంస్థగా విరసం కృషిని ఆదరిస్తారని 
ఆశిస్తున్నాం 
విశాఖపట్నం చలసాని ప్రసాద్‌ 


30 09 1999 





మొదటి ప్రకరణము 


పరిణయ ప్రసంగము 


నిశాఖుపట్టణ రాజ వీధిలో నారాయణరావనియెడు బ్రాహ్మణుడు నివసించుచుండెను 
అతడు న్యాయవాద వృత్తి నవలంబించి ధర్మోపేతముగా జీవయాత్ర గడుపుచుండెను అతనికి లేక 
లేక కృష్ణారావను నొక కుమారుడు పుట్టెను ఆ కృష్ణారావు స్కూలు ఫైనలు క్లాసు చదువుచుండెను 
అతని తండ్రి యతనికతి శ్రీఘ్రముగా వివాహము జరిపింపవలయునని యోజింపసాగెను 
ఇదివజలో జాలమంది తమ కూతుల నొసంగెదమనుచు వచ్చిరి గాని కృష్ణారావు తిరస్కరించు 
చుండెను ఆ కన్యక లెంతటి రూపవంతులైనను, అతనికి మనస్కరించుట లేదు రూపముతోబాటు 
విద్య కూడ నుండవలయునని యతని తలంపు కాని యట్టి వారెవ్వరును సిద్దించుట లేదు 
నారాయణరావు విశ్వ ప్రయత్నము లొనరించుచున్నను గుమారుని యభీష్టము దీర్పజాలడాయెను. 
లోకమున సామాన్యముగా దమ కూతులకే యెవ్వరైన వరునన్వేషింతురుగాని మన నారాయణరావు 
కుమారినికే వధువు నన్వేషింపవలసి వచ్చెను. 

ఒకనాటి యుదయమున నారాయణరావింటి యురుగుపై గూర్చిండి దంతధావన 
మొనరించుకొనుచుండెను అట్టి సమయమున నచ్చోటికొక పురుషుడేతెంచి వినయపురస్సరముగా 
“బావగారూ నమస్కారమని పలుకుచు గుమ్మమెక్కెను - నారాయణావతని వంకనే తదేక 
ధ్యానపరాయణుడై వీక్షించుచు “ఇతడెవ్వడై యుండునాయని యోచింపసాగెను అంతట 
నప్పురుషుడు తన పేరు రాఘవయ్యయనియు, దానాతని దూరపు బంధువుడననియు, వరుసకు 
బావనగుదుననియు దన్నెరిగించుకొని తన నివాస స్థలము చీపురుపల్లియని వచించెను కాని 
యప్పటికిని నారాయణరావతనిని బోల్పజాలడాయెను. పాపమా రాఘవయ్య తన్నెజీగించుట 
కెంతయో ప్రయాసమొందెనుగాని సుంతేనియు లాభము లేదయ్యెను తుదకట్లో నారాయణరావితడు 
“మా బావ కావచ్చునని యెంచి తగు మర్యాద లొనరించి లోనికి దీసికొనిపోయెను 

తదనంతరము రాఘవయ్య నారాయణరావుతో “బావా! నీవు కృష్ణారావునకు వివాహ 
మొనరింపదల పెట్టితివనియు, అందులకు వానికి మనసుకెక్కిన కాంత లభింపకపొవుటచే 
నిప్పటివజకు బెండ్లి జరుగలేదనియు విన్నాను. కాని యింక నా భయమొందనవసరము లేదు 
నా సుత బంగారమ్మయున్నది ఆమె విద్యా ప్రౌఢిమ వర్ణ్లనీయము నా కూతురని నేను 
పాగడుకొనరాదుగాన మీరే యామె విద్యాబుద్ధలెబుంగగలరు మణి సౌందర్యము గూర్చి నేను 
వేజుగా జెప్పనక్కటు లేదు. ఈ చిత్రపటము జూచినచో మీకే బోధపడును. ఈ పటమును గనులార 


శ్రీశ వరిణయ రవాన్యము శ్వ 3 


చూచి, యామె విద్యా ప్రొఢిమ గూర్చి విన్నచో కృష్ణారావి సంబంధమును తిరస్కరింపడు కావున 
దీనిని జూపి వాని నొప్పింపు మని పలికి ఛాయాపటమిచ్చి మరల “బావా! నాదొక విన్నపము గలదు 
నాకీమె యొక్కతియే కూతురు దానికి జిన్నప్పుడొక జాడ్యమువచ్చి ప్రాణము మదికి రాగా 
నపుడామె బ్రదికినచొ తద్వివాహము సింహాచలమున దేవుని సన్నిధానమున జేయయమొక్కుకొంటిమి 
కావున ఈ వివాహమచ్చట జరుగవలె'నని వేడుకొనియెను అందులకు నారాయణరావేమో 
అడ్డంకులు చెప్పినను తుదకు రాపువయ్య దినాలాపములచే సమ్మతించి యా చిత్రపటమును 
బుచ్చుకొని 'బావా! దీనిని జూపి నా సర్వశక్తులు వినియోగించి కృష్ణారావును వివాహాన్ముఖు 
నొనరించెదను వాడు సమ్మతించినచో ఈ వివాహము కొండమీద జరుపవచ్చు" ననియెను అది 
విని రాఘవయ్య యమందానందమందెను 


రెండవ ప్రకరణము 


పరిణయ నిశయము 

ఆనాటీ సాయం సమయమున వాడుక చొప్పున గృష్ట్ణారావు సముద్రపు టొద్దునకు జని 
“యటనుండి మిత్రసమేతుడై వచ్చెను అంత నారాయణరావతని యొద్దకు వచ్చి బంగారమ్మ రూప 
పటమును జూపుచు 'నాయనా! ఈమెయే నీవు పెండ్డాడవలసిన కాంత ఇది మన రాఘవయ్య 
గారి కూతురు మొదటి ఫారము వరకు జదువుకొన్నది ఎట్టి గందమునైన జదివి యవలీల నర్హము 
చేసికొనగలది ఇంతటి బుద్దిమంతురాలు, విద్యావంతురాలు, నీకు మతణియొకతె దొరకబోదు 
కావున ఆలోచించుకొనుము నీవును బుద్దిమంతుడవే! కనుక నీకిది వజకెన్ని సంబంధములు వచ్చి 
యెట్లు తప్పిపోయినవో రవంత జ్ఞప్తికి దెచ్చుకొనము దీనిని గూడనట్లై తిరస్కరింతువేని ఇక 
నీకింతటి మంచి సంబంధము దొరకబోదని ఘంటాపధముగా జెపుచున్నాను కావున 
ఆలోచించుకొను మని నొక్కి వక్కాణించెను 

"తండ్రీ! ఆలోచనకేమున్నది? కాని ఆ రాఘవయ్య యెవ్వరు” క్రొత్తపేరు విన్నానే! అని 


నో 
అద డు *ళ్య 


కృషవ్ణారావనెను 

“కొత్తవారు కారు అతడు మీ మామ నా బావ. మన బంధువుడు చీవురుపల్లి వాస్తవ్యుడు 
మొదట నీవలెనే నేనును అతడెవ్వడో తెలిసికొనజాలకపోతినిగాని తుదకు నా సందేహము 
విచ్చినమయ్యెను కాని దానికేమిలే! వారి పిల్ల బంగారమ్మను పెండ్లాడుదువా”'యని నారాయణరావు 
ప్రశ్నించెను 

ఎప్పుడు కృష్ణారావు బంగారమ్మ ఛాయాపటమును చూచెనొ, అప్పుడే ఆమె రూపమునకు 
ముగ్గుడగుటచేతను, ఆమె యసమాన విద్యావంతురాలని తండ్రివలన వినుటచేతను, అతడు 
తన యదృష్టమును గొనియాడుకొనుచు, వివాహమునకు సమ్మతించెను 

అంతలో నటకు రాఘవయ్య వచ్చెను కృష్ణారావు పెండ్లికి సమ్మతించెనని వినగానే అతడు 
పొందిన సంతోషమునకు మేజలేదయ్యెను అతడొక శుభముహూర్తము బెట్టించి నారాయణరావుతో 
“బావా! లక్ష్మివారమునాటి యుదయ యెనిమిది గంటలకు అగ్నము నిశ్చితమైనదిె బుధవారమునాడు 
మీరు కొండకు రండు ఆ రాత్రికే నేను కుటుంబముతో వచ్చెదిననియెను అందులకు 
నారాయణరావు సమ్మతించెను రాఘవయ్య యంతట నచ్చోటు బాసపోయెను 


4 తాఠీశ్‌ వరిణయ రవానము 


మూడవ ప్రకరణము 
పరిణయ భంగము 


లేకలేక కలిగిన యేక పుత్రుని వివాహ మత్యంత వైభవ సముపేతముగా జరిగించవలయునని 
యెంచి నారాయణరావు వివిదములగు నూతన వస్తు సముదాయములను దెప్పించుచుండెను 
మజీయు నాతడు పెండ్లికూతనకై ఇరువది తులముల బంగారమును కొని, కొన్ని నగలు మిక్కిలి 
సుందరముగా చేయించి, వానిని "పెండ్లి ఖర్చులకు రావలసిన మూడు వేల రూకలతో గలిపి యొక 
పెట్టెలో బెట్టి భద్రపరచెను 

అంతలో బుధవారము వచ్చెను నారాయణరావారాటము హెచ్చెను కృష్ణారావు 

ంతోషింపజొచ్చెను ఆనాటికి బెండ్లి సన్నాహములెట్లో బూర్తియయను విశాఖపట్టణము నుండి 
బండ్లు బయలుదేరి మధ్యాహ్నమగుసరికి సింహాచలము జేరుకొనియెను పెండ్జివారెల్లరును 
పుట్టెడాకటితో నూరుజేరుకొని యదివజకే పూర్తియైన వంటకములను గుత్తుకబంటి వజికు 
మెక్కిరి అందుజును రాత్రియే రాపువయ్య కుంటుబ సమేతుడై వచ్చునని యతనికై 
యెడురుచూచుచుండిరి కాని ఎవ్వరును వచ్చుటలేదు క్రమక్రమముగా నెనిమిది తొమ్మిది 
గంటలయ్యెను అంతట వాకిట నొక బండి వచ్చి నిల్చెను అందులకు రాఘవయ్యయు, 
దధ్భార్యయు, అసమాన రూపలావణ్యవతియగు బంగారమ్మయు దిగిరి ఆ బంగారమ్మ యప్పుడు 
యధోచిత వేషమున నుండెను ఆమె సౌందర్యమును జూచిన వారంద “అది కృష్ణారావునకు దగిన 
భార్య యని మెచ్చుకొనుచు వారిని లోన బ్రవేశింపజేసిరి 

కొండక వడికి రాఘవయ్య నారాయణరావు నొద్దకు వచ్చి 'బావా! పెండ్లి కూతునకు జేయించిన 
నగలెట్టివో నా భార్యాదులు జూడ వేడుకపడుచున్నారు వాని నాకమాజు జూపింపు డనెను 
నారాయణరావట్లెయని నగలు, ధనమును దాచిన పెట్టె దీసికొని వచ్చెను అందజును ఆ నగలు 
జూచి “మిక్కిలి బాగున్నివనిరి తదనంతరము నారాయణరావా పేటికను యధాస్థానమున నుంచి 
వచ్చెను పిమ్మట 'తెల్లవారుజాముననే లేవవలెనను తలంపుతోడ నందటును శయ్యాగతులైరి 
రాఘవయ్య మాత్రము లఘ్నము తెల్లవారగానే కానున్నది కావున అందులకు దగు సన్నాహములు 
జేయించుచు, మిక్కిలి తొందజగా రెండు విడిదెలలోను దిరుగుచు, నెక్కడ జూచినను దానెయై 
చూపట్టుచుండెను. 

తెల్లవారెను ముహూర్తకాల మేగుదెంచెను మంగళస్నానములు జేయింపవలెనని పురోహితులు 
మిక్కిలి తొందజిపెట్టసాగిరి కృష్ణారావలవాటు చొప్పున వేగము మేల్కాంచెను బంగారమ్మను 
లేపుట కొజకై కొందజూడు పెండ్లివారి విడిదిని జనిరి కాని యచ్చట నెవ్వరును గానరారైరి “ఆడు 
సపెండ్లివారెటకేగియుందు'రని వారచ్చట బండుకొన్న వారి నడుగగా “అదేమో మాకు దెలియదు. 
నిన్న రాత్రి యచ్చట బంగారమ్మ తల్లితో గూడ బండుకొనుటయు, అప్పుడప్పుడు రాఘవయ్య వచ్చి 
వారితోనేమో సంభాషించుచుండుటయు, మేమెజుగుదుము పిమ్మట మేము నిద్రాగతులమైతిమి 
అనంతర వృత్తాంతమేమియు మాకు దెలియద'ని వారు పల్కిరి ఇదంతయు విని యటకు 
వచ్చినవారు మరలిపోయి యీ వృత్తాంతము తెలియజేసిరి ముహూర్తకాల మతిక్రమించి పోయెను 


ఇం 


(శీ వరిణయ రహన్యము యా ల్‌ 


నారాయణరావిట్టాకస్మికముగా బరిణయ భంగమగుటచదే మిక్కిలి విచారించెను పెండి 
భంగమగుటయేగాక కొంత ధనము కూడ నిష్కారణముగా ఖర్చుల నిమిత్తము వెచ్చయెనదనియు, 
ఆట్లయ్యును ముద్దుముచ్చటలు దీరుటలేదనియు నారాయణరావు మిక్కిలి విచారించెను. 

అంతలో గొందటు బండ్లవాండ్రు తొందజగా అద్దెలకొజికై వచ్చిరి నారాయణరావు ధనపేటికను 
తెమ్మని యొకని కాజ్ఞాపించెను. వాడద్దాని నుంచిన సలమునకు జని మరల సరభ్రస గమనముతో 
వచ్చి “అయ్యో! అయ్యో! ధనపేటిక యదాస్థానమున లేదు నాకీ చిత్రమేమో తెలియకున్నది” అని 
నెత్తియు నోరును గొట్టుకొనుచు నరచెను 

పరిణయ భంగమగుటయేగాక ధన పేటిక గూడ బోయినదని వినిన తోడనే నారాయణరావు 
దుఃఖము గట్టుతెగిన యేటివలె పాంగిపారలి ప్రవహింపసాగెను అతని కప్పుడు రాషువయ్య 
దుర్ణయమంతయు బోధపడియెను, ఈ ధనాపహర్త రాఘవయ్యయేయని తెలిసికొని విచారింపసాగెను 
“నగలు జూడ వేడుక పడుచున్నారని పల్కి నగలు పెట్టిన పెట్టెయు, పెట్టె నుంచిన స్థానమును 
గుర్తెజిగినాడు ఆ రాత్రియే నగల పెట్టె హరించి భార్యా పుత్రికలతో పలాయనమైనాడు అయ్యో! 
నేనిప్పుడు చేయునదేమి! లోకమున నింతటి మాయావులుందురని యెజుగనై తిని 
ఇట్లమాయకులను మోసపుచ్చి ధనము హరించు వారుందురని యనుకొననైతిని అయ్యయో! 
దైవమా! ఎంతటి విపత్తు దెచ్చి పెట్టితివి! నేనీ విషయమై ఎవ్వరితో మొజుయిడుకొందును! 
ఎవ్వరునా యార్తి దీర్చువారు? ఎవ్వరు నా ధనము నాకిప్పించువారు? అయ్యో! ధనము 
దొరకకున్న మానె! పెండ్డిభంగమైనమానె! ఆ రాఘవయ్య దొరికినచో అదే పదివేలు వాడే 
దొరికనచో ధనము దొరుకును బంగారము దొరుకును నాకుమారుని పునర్వివిహము తప్పును. 
కాని నాకంతటి యదృష్టము పట్టునా? అట్లు దేవుడను గ్రహించునా? ఆ రాఘవయ్యను బట్టి 
శిక్షించు మహానుభావులెందేని లేరా? మా కుటుంబము నుద్దరించు దయాళువులు లేరా? 
అక్కటా! దైవమా! ఏమిదారి!” యని మిక్కిలి దుఃబింపసాగెను 

అంతట బంధు జనులతని నోదార్చుచు “బాబూ! విచారింపకుము అచిరకాలములోనే 
రాఘవయ్యకు (ప్రాయశ్చితము కాగలదు మన రామమోహనరావీ పనికి బూనుకొన్నచో 
నిముషములపై వానిని మన పాదముల చెంతకు ధనముతో గూడ జేర్సగలడు ఆ రామమోహనరావు 
మన జిల్లాకంతకును బ్రసిద్దికెక్కిన యపరాధ పరిశోధకుడు. అతడు దయార్ద్ర హృదయుడు కావున 
మన ప్రార్థనములను ద్రోసిపుచ్చడు. కనుక నిక భోజనమునకులెమ్ము మన విశాఖ పట్టణమునకు 
బోయి దగు కట్టు దిట్టములు చేయుదిమనుచు వచించిరి 

నారాయణరావు కొంతవరకు దుఃఖించి బంధువుల వాక్యముల వలన గొంచెమూరడిల్లి 
బంధుమిత్ర పరివారముతో విశాఖ పట్టణము జేరెను 


నాలుగవ ప్రకరణము 


రాజమహేంద్రవర ప్రయాణము 
ఈఅమజునాటి మధ్యాహ్నము సూర్యుడు చండతర తేజస్సంపన్నుడై గగనమున నర్దభాగమునకు 
బైగా ప్రయాణము సాగించెను. నారాయణరావు దైన్యముతో నెట్లో పురము జేరుకొని డిటెక్టివ్‌ 
రామమోహనరావింటికి జని తన దుఃఖచరిత్రమంతయు బూసగుచ్చినట్లు దెలియజేసి “నాయనా 


6 శడఢీఢీ వరిణయ రవాన్యము 


ాదుమోహనరాయా నీవనేక విషయములగు కేసులలో బనిజేసినావు అనేకులగు దుర్మార్గులను 
బట్టి దండింపించినావు చోరులకు హంతకులకు తదితరులగు మోసగాండ్రకు నీ పేరన్న 
సింహస్వప్పముగా వర్తించుచున్నావు. అనేకుల ధన, మాన ప్రాణములను గాపాడినావు అట్టి నీవీ 
రాఘవయ్యునుగూడ బట్టుకొని శిక్ష జేయించి నా ధనము నాకిప్పించి యపారమగు కీర్తి జేకొను' 
మని పల్కుచు పరిపరి రీతుల వేడుకొనియెొను రామమోహనరావు నస్మితవదనుడై 
'నారాయణరావుగారూ! మీరు నన్నింతగా వేడుకొనవలసిన యగత్యము లేదు. అది నా ధర్మము 
నేను త్రికరణ శుద్ధిగా నేడే యీ పరిణయ రహస్య పరిశోధనమునకు బూనుకొనుచున్నాను” అని 
పలికెను 

అంతలో రామమోహనరావు కొక శుభలేక రాజమహేంద్రవరము నుండి వచ్చెను అందతని 
బావయొక్క పుత్రికా వివాహమును గూర్చి వ్రాయబడియుండెను రామమోహనరావు దానింజూచి 
“అయ్యా! నే నికిపుడు రాజమహేంద్రవరమునకు బోవలయును రేపే లగ్నము కావున నేనట 
నుండి రాగానే పరిశోధనకారంభింపగల "నని పలికెను. యది విని నారాయణరావేదో జ్ఞాపకము 
దెచ్చుకొని “అన్నట్టు రేపు శనివారము కదా! నాకు రాజమహేంద్రవరమున నొక కేసున్నది. అది 
రేపటికి వాయిదా పడినది కావున నేను కూడా నటకు వచ్చెదను నివెప్పుడు పోయెదవు' అనెను. 
రామ నేనీ రాత్రియే వెళ్లుచున్నాను మీకు తీరునా? 
నారా . అన్నా! నీతో గలిసి వచ్చుటకు విలులేదు. నేటి రాత్రి కాగితములన్నియు తీసికొని 

ఉదయము వచ్చెదను రేపటి మధ్యాహ్నమే కేసు ఇప్పుడు నీవు వెళ్ళుము. 

రామమోహనరావారాత్రియే రాజమహేంద్రవరమునకు జనియెను నారాయణరావింటికి వచ్చి 
తన వ్రాత బల్ల మీది కాగితములను సరిజేసికొనుచు మజునాటికి కావలసిన కాగితముల నొక చోట 
బెట్టుచుండెను అట్టుకాగితములను దిరుగ వేయుచున్న సమయమున రాఘవయ్య యొసగిన 
బంగారమ్మ ఛాయా పటమగపడెను. అతడు గతుక్కుమని “అయ్యో! అ పటము గూర్చి 
రామమోహనరావునకు జెప్పనైతిని దీనిని మూల సూత్రముగజేకొని యతడే వృత్తాంతయైనను 
బైకిదీసి యుండునేమో. కానిమ్ము ఇప్పటికిని మించి పోయినది లేదు ఆ యూర గలిసి కొందుము 
కదా అప్పుడు చెప్పవచ్చు 'ననుకొనుచు మజునాడే రాజమహేంద్ర వరమునకు బయనమయ్యెను. 

ఐదవ ప్రకరణము 


ఆలోచనము 


ఒకనాటి యుదయమున గోదావరి నది మీది వంతనసై నిద్దజు పురుషులు నడుచుచు 
నిట్లు మాట్టాడుకొనుచుండిరి. 
మొదటివాడు ఓయీ! నేడు శనివారము. మన మీ రాజమహేంద్రవరమున కేతెంచి యప్పుడే 
రెండు రోజులు గడచెను. కాని కర్తవ్యవేమియు నిశ్చితముకాదయ్యె. ఆలోచింప 
నే జెప్పినదే యుచితమని తోచుచున్నది 
రెండవ వాడు ' ఓయీ! నీవు చెప్పినది సరికాదు. రాజారావు మన పాలిటి కల్పవృక్షము అట్టి 
వానిని స్వల్ప ధనమున కాసించి యిచ్చి వేయుట మంచిదా? 


జ్రీఢీ వరిణయ రహస్యము శ 7 


వదలు ఇప్పట్ల మంచిదే! ఎలయన మనము వానిని మనతా ద్రిప్పుకొనుచున్నచో బట్టువడుట 
నిశ్చయము అందులకు గారణమిది! వున మాతని ఫోటో(గావును 
నారాయణునికిచ్చితిమి కదా! దానినాతడు తప్పక పోలిను వారికి చూపక మానడు 
అద్దానిని మూల సూత్రముగా జేసికొని వారు మనల నన్వేషింతురు అట్టిచో ఏడు 
మనతో నున్నచో మనము తప్పక దొరికిపోమా! ఇది యాలోచించియే నా యెత్తు 
నెత్తితిని ధనముకన్న ప్రాణము తీపి కాదా! అదియుగాక నా యెత్తు వలన కొంత 
ధనము కూడా మనకు దొరకవచ్చును 


రెండవ మిత్రమా! నీ బుద్దియడహేయము నీ యుద్దేశ మెజుగజాలక నేనీ రెండు రోజులు 
నీవు చెప్పినట్లు చేయనైతిని ఇకపై నీవేమి చెప్పినను చేయుటకు సంసిద్దుడనై 
యున్నాను 

మొదటి అట్లయిన నీవిప్పుడే పోయి రాజారావు తండ్రి యొద్ద ధనము తేవలెను కొడుకు 


దొరికినచో వాడధికానందభరితుడై మనము కోరిన ధనమిచ్చును అదియుగాక 
నేటి నుండి వానియొద్ద ధనమధిక ముండును కావున నీవు రాజారావు నతనికిచ్చి 
ఎట్లయిన వేయి రూపాయలకు దక్కువగాకుండా ధనము తెమ్ము నేనిప్పు 
డాభరణములతో నరసిపట్టణమున కేగెదను అట మన ఆనందరావింట నుందును 
నీవు కార్యము సఫలము చేసికొని ధనముతో నటకురామ్ము జాగ్రత్త! కార్యము 
చెడగొట్టకుమా? 
రెండవ ఈ స్వల్ప కార్యము నెరవేర్వనివాడు పశుప్రాయుడే! 
వారట్లు మాట్లాడుకొని వెడలిపోయిరి 


ఆజవ ప్రకరణము 


కామేశ్వరరావు 


రాజనుహేంద్రువరవంనీ కామేశ్వరరావను ధనిక బ్రాహ్మణుడు నివసించుచుండెను 
ఇతడు ధనికుడేగాక ధార్మికుడు ఇతనికి కాంతమ్మయను పుత్రికయు పద్మనాభరావను పుత్రుడును 
గలరు ఇతడత్యంత సంతోషముతో గాలము బుచ్చుచు లోకమున దనకంటె సంతోషి 
వేజొకడుండబోడని యనుకొనుచుండెను కాని దైవము మాత్రమితని సంతోషమును జూడజాలక 
దద్భార్య నిహలోకము నుండి తొలగించివైచెను అందుచేత కామేశ్వరరావొక వంటల వానిని 
బెట్టుకొనియెను ఆ వంటలవాడు మొట్టమొదట మిక్కిలి నమ్మకముగా బనిచేసినను కాలక్రమమున 
వాని బుద్ధి వక్రమైనందున వాడు కామెశ్వరుని (ప్రేమైక నిధానమగు పద్మనాభరావు నెట్లో 
యపహరించుకొనిపోయెను అందువలన పాపము కామేశ్వరరావు యొక్క పుట్టెడు సంతోషము 
కొండంత దుఃఖముగా మారెను అతడు మిక్కిలి విచారించి పుత్రాన్వేషణమునకై యనేకులను 
బంపెనుగాని తత్రయత్నములెల్ల వృధయయ్యెను ఇట్లు రెండేండ్లు గడచెను 


8 శశి వరిణయ రహన్యము 


కామెన్వరరావంతతో బుత్రునిపై నిరాశజేసికొని ఇదివజలో దీయించిన యతని రూప పటము 
జూచుకొని సంతుష్టినొందుచు కాంతమ్మనే పుత్రునిగా జూచుకొని యామెపై మిక్కిలి యభిమానము 
వహించియుండెను 

ఇట్ట్లుండ గాంతమ్మకు వివాహ వయస్సు వచ్చెను కామేశ్వరరావమె ఏవాహము మహా 
వైభవముగా జేయుటకు నర్వసన్నాహములుజేసి పెండ్లికి తమ బంధువలనందతీి నాహ్వానించెను 
అట్లాహ్వానింపబడిన వారలలో విశాఖపట్టణమున వినుతికెక్కిన డిటెక్టివు రామమోహనరావొకడు 
అతడు శుక్రవారమునాటి రాత్రి నారాయణరావుని విడ్కొని రాజమహేంద్రవరమునకు వచ్చిన 
సంగతి మనకు విశదమే అతడు రాగానే కామేశ్వరరావతని సత్కరించి మర్యాదచేసెను 

మజునాటి ప్రాతఃకాలమున రామమోహనరావు మేల్కొని నాడే విశాఖపట్టణము నుండి 
యటకు రానున్న నారాయణరావును తీసికొని వచ్చుటకై రైలు స్టేషనునకు జనియెను అతడు 
వెల్లిన కొన్ని నిమిషములకు కామెశ్వరరావు నొద్దకొక పురుషుడు వచ్చెను అతనిని జూచి 
కామేశ్వరరావు 'నీవెవ్వడ'వని ప్రశ్నించెను 

ఆ పురుషడు “అయ్యా! నేనొక బీదవాడను కజ్జలు కొట్టుకొని జీవించుటయే నా వృత్తి 
ఒకనాడు మనయూరి పరిసరారణ్యములో కజ్ఞలు కట్టుకొను చుండగా నొక పిల్లవాడొక చెట్టునకు 
గట్టివేయబడి నాకు కన్పించెను 'నీ వృత్తాంతమే మని యడుగగా వాడు తన పురు పద్మనాభరావనియు 
దాను మీ కుమారుడననియు జెప్పెను అతడిన్నాళ్లును ఒక చోర బృందము మధ్యనున్నాడట 
వారిప్పుడు విడిపోయియతని నిట్లడవిలో కట్టివేసి యుంచిరట వానిని మీకిప్పుడొసగి నా 
దారిద్య్యమును బావుకొనవచ్చితిని మీరు నాకు వేయి రూపాయలిచ్చినచో నిదే వెళ్ళి వానిని దీసికొని 
వత్తును' అనియెను 

అది విని కామేశ్వరరావు పొందిన సంతసమునకు మెరలేకపోయెను పుత్రసందర్శన 
కుతూహలపరుడైన యతడు మజేమియు నప్పురుషుని బ్రన్నింపక “ఓయీ! నీవు కోరినదిచ్చెద 
వానిని దెమ్ము అని పలికెను ఆ పురుషుడు మహానందముతో వెడలిపోయెను 


ఏడవ ప్రకరణము 
రహస్య ప్రకాశనము 


రానముమోహనరానట్సు నారాయణరావును తీసికొనివచ్చుటకు రైలు స్టేషనుకు బోగానే 
ధూమశకటము వచ్చియుండెను అచ్చట నతడటునిటు చూచుచుండగా నారాయణరావతని 
యెద్దుకు వచ్చి జేబులో నుండి యొక ఛాయావటమును దీసి “రామమోహనా! ఇది రాఘవయ్య 
నాకిచ్చిన బంగారమ్మ ఛాయాపటము ఇది నీకు బరిశోధనకుపకరించునేమోయని తెచ్చితిని' అని 
దాని నిచ్చెను రామమోహనరావద్దాని వంక నిశ్చలబుద్దితో జూచుచు “అన్నా! నారాయణరావుగారూ! 
ఈ రాఘవయ్య యసామాన్యుడుగా నగపడుచున్నాడే! వీడు చేయుచున్న పని యిదియా! ఈ 
విధముగా వీనికి మా పద్మనాభరావుపకరించుచున్నాడా? అని యొక నిట్టూర్పు వుచ్చెను 





శశీ వరిణయ రవాస్యము యా 9 


నారాయణరావంతట “వోయీ! ఇదేమి! మీ పద్మనాభరావెవ్వ రని యడిగెను. రానుమోహనరావు 
కామేశ్వరరావు వృత్తాంతము జెప్పి “అయ్యా ఆ పద్మనాభరావు, ఈ బంగారమ్మ పటము ఒక్క తీరున 
నున్నవి దీనిని బట్టి చూడగా ఆ రాఘవయ్యయే పద్మనాభరావును హరించిన వంటలవాడని 
తెలియుచున్నది ఆ రాఘవయ్య చేయుచున్న ఘోరములిప్పుడు తెలియినగును వీణా పద్మనాభుని 
హరించి, వాని కాడువేషము వేయించి మీ వంటి యమాయకుల వద్ద ధనము లాగుచున్నాడు 
ఇట్టివానిని బట్టి గట్టి శిక్ష జేయింపకున్నచో వీని దురాచారములు ప్రబలిపోవును అని పలికెను. 
తదనంతరము నారాయణరావొక బండి మాట్లాడి రామమోహనరావుతో బాటందెక్కి కామెశ్వరరా 
వింటికి జనెను వీరి నల్లంత దూరమున జూడగనే కామేశ్వరరావు తొందజిగా బరుగెత్తుకొని వచ్చి 
“బావా రామమోహనా! మన పద్మనాభరావు దొరకును వేయి రూపాయలు పోయిననేమి? 
మనవాడు దొరకుచున్నాడు!' అని పలికి యిదివరలో వచ్చిన పురుషుని వృత్తాంతము దెల్పెను. 
రామమోహనరావు కూడ సంతసించి యేదో ఆలోచించుచుండెను. నారాయణరావచ్చటనున్న 
యొక ఫోటోగ్రాపును చూచి యచ్చెరువుతో “నిదెవ్వరిది!” అని యచ్చటివారినడిగెను. అంతట 
వారది పద్మనాభరావు ఛాయాపటమనిరి నారాయణారావంతనద్దానితో బంగారమ్మ పటముబోల్చి 
చూడ బేదమేమియు గనపట్టలేదు అప్పుడందజికిని రాఘవయ్యయే పూర్వవు వంటల వాడని 
విశ్వాసముదయిం చెను కామేశ్వరారావీ యద్భుత సంఘటనమున కద్భుతపడి 'ఎమయిననేమి! 
మా పద్మనాభము మాకు దొరకును అదే పదివేల'నెను నారాయణరావంతట “అయ్యా! మీకు 
పుత్రలాభము కల్లుటేగాక మాక నష్ట ధనలాభము కలుగునేమో! మీ పుత్రుడు బంగారమ్మ వేషము 
వేసినవాడని స్పష్టమైనది మతియు మీ వంటలవాడు రాఘవయ్యయని తెలిసినది ఇప్పుడు మీ 
పుత్రుడు దొరకనున్నాడు. కావున మా ధనము కూడ దొరకరాదా!' అనెను. “ఎట్టిని కామేశ్వరుడడిగెను. 
"పద్మనాభరావును మీ కప్పగింతునన్న కట్చెలవాడే కావలసిన దొంగ అని నారాయణరావు చెప్పెను 

అంత రామమోహనరావమందానందభరితుడై “రహస్యము బేదింపబడినట్లే! కామేశ్వరా! 
నారాయణరావుగారు చెప్పినట్లు కట్టలు కొట్టుకొనువాడు రాఘవయ్యయో, తదనుచరుడో కావచ్చును. 
వాడు నితో చెప్పిన వాక్యములు కల్ల! ఇప్పుడు వానిని బంధించిన చో రహస్యములు ఒయలుపడును 
వాడిటకు వచ్చును కదా! రాగానే మాకు సంజ్ఞ చేయుము. మేము వచ్చి వానిని బంధింతు'మని 
పలికి నారాయణరావుతో బాటొక గదిలో డాగియుండెను 

అంతలో నచ్చోటికి వెనుకటి పురుషుడు పద్మనాభరావుతో గూడ వచ్చెను కామేశ్వరరావు 
సంతసించి వానితో నేదో మాట్లాడుచు సాంకేతికముగా నొక యిల వైచెను. అంతలో బక్క గది 
తలుపు తీసికొని రామమెహనరావు నారాయణరావు వెంటరాగా వ్యాఘమువతె నా కజ్టలవానిపై 
అంఘించి యతనిని శృంఖలాబద్దు నొనరించెను. 

అంతట నప్పురుషుడు గడగడ వడకుచు “ఇదేమి! నాకీ గతియేమి! నేనేమి తప్పుజేసితిని' 
అనెను. కాని యతని నోటి నుండి యా వాక్కులు స్పష్టముగా రాలేదు అతడచ్చటివారిలో నెవదికో 
భయపడుచున్నంట్లుండెను 

అంత నారాయణరావతనిని బోల్చి “ఓరి! దుర్మార్గుడా! నీవేతప్పును చేయలేడా! నాడు 
రాఘవయ్య భార్యవలె వేపము దాల్చి మా కన్నులలో గారము జల్లినది నీవే కాదా! పాపాత్మా! నీవు 





10 జ(కీశ్రి వరిణయ రహన్యము 


నిరపరాధివా” అని గద్దించెను రామమోహనరావు కూడ వానిని మజింత భయసెట్టుచు ‘నీవు 
యదార్షవృత్తాంతము తెలియచేయనిచో బ్రదుకవు' అనెను వాడికి విధిలేక తన వృత్తాంతమంతయు 
నిట్టుజె ప్పెను 

“అయ్యా! ఆ రాఘవయ్య మిక్కిలి మాయావి! వాడు నన్ను ధనాశ జూపి లోబరచుకొనెను నేను 
పేరాశకు లోనయి వాడు చేయుమన్న తుచ్చపు బనులెల్ల జేయజొచ్చితిని అట్లే వాడానాడు 
నాకును, రాజారావుకును - అనగా యీ పద్మనాబరావుకును స్రీ వేషములను వేయించి 
సింహాచలమున మిమ్ము మోసపుచ్చెను ఆ రాత్రియే వాడొక పెట్టె హరించి మాగూడ నిటకు 
పారివచ్చెను పిమ్మట వాడీ రాజారావున్నచో ముప్పు తటస్టించునని జెప్పి నాతో వీనిని 
కామేశ్వరరావునకప్పగింపుమని యాజ్ఞాపించెను కాని యందులకు నేనిష్టపడలేదు నేటి 
యుదయమున గోదావరి నది వంతెనపై నాకంతయు బోధించి నన్నిష్టపరచి తాను నరసీపట్టణ మునకు 
జనెను నేను కూడ నేడే వెళ్లిపోయి యందునుగాని నా దురదృష్టముచే నిట్టయితిని. నిజముగా 
నేను పశుప్రాయుడను అయ్యా ఆ రాఘవయ్య యిప్పుడానందరావింట నుండును' అని చెప్పెను 
రామమోహనరావు సంతసించి యా పురుషుని పోలీసు వారిచే విశాఖ పట్టణమునకు బంపివేసి 
కామేశ్వరరావుతో “అయ్యా! నన్ను గూర్చి యెవ్వరైన అడిగినచో విశాఖపట్టణమునకు బోతినని 
చెప్పాడని పల్కుచు ఆనందరావు నన్వేషించుటకై నారాయణరావుతో నరసీపట్టణమునకు జనెను 


ఎనిమిదవ ప్రకరణము 
సంఖాషణము 


నౌడు రాఘవయ్య తన యనుచరుని యొద్ద నుండి వీడ్కొని నరసీపట్టణమునకు జని తన 

మిత్రుడగు నానందరావు గృహమున జేరి తన పెట్టె నొకచోబెట్టి మార్గాయూసముచే నొక మూల 

విశ్రమించెను. ఆనందరావు పెట్టెను జూచి యది మిక్కిలి బరువుగా నుండుటచే “ఇందేమి గల' 

దని ప్రశ్నించెను 

రాఘ దీన సంగతి చాల పెద్దది గలదు. దీనిని నీ వశముననే యుంచవలెను. 

ఆనం ఎచ్చట నుండి వచ్చుచున్నావు? 

రాఘ రాజమహేంద్రవరము నుండి నేడో రేపో మన దత్తు కూడా వచ్చును. వానినాక పనికి 
నియోగిం చితిని 

ఆనం. ఏపని? 

రాఘ “ధనము దెచ్చుట' అని యా వృత్తాంతము జెప్పగా రాజారావు నిచ్చివేయనున్నందుల 
కానండరావు మొదట విచారించినను, తత్కారణ మెజిగి యూరడిల్లి 'ఈ పెట్టెలో కూడ 
ధనమే యున్నదా?' యని యడిగెను. 

రాఘ ధనమే గాక నగలు కూడ గలవు. 

ఆనం చాలా బరువుగా నున్నదే! ఇంత ధనము, నగలు ఎటు సంపాదించితివి? 

రాఘ (నారాయణరావును మోసపుచ్చిన విధము తెలియజేసెను) 





ఢ్రీఢీ వరిణయ రహన్యము శా 77 


ఆనం (మహానందముతాొ) రాఘవా! ని బుద్ది ప్రమేయము మన దత్తు కూడ కామెశ్వరరావును 
బుట్టలో బెట్టి తనము తెచ్చినచో బాగుండును 
రాఘ మిత్రమా! అదేమియు గష్టము కాదు చేయవలసిన పనియంతయు బోధించియే వచ్చితిని 
అతడు ధనముతో వచ్చి తీరును 
అనంతరము వారు దత్తు రాకకై వేచి యుండిరి కాని యతడు సకాలమునకు రాడయ్యెను 
రాభంవయ్య్య యద్భుతవడి యతని వృత్తాంతమేమై యుండునో తెలిసికొనదలంచి 
రాజమహేంద్రవరమునకు బయనమయ్యెను ఆనందరావతని రాకకై యెదురుచూచుచుంతెను 
అంతలో నతనికి లేఖ యొకటి వచ్చెను అందు జెప్పబడినట్లు రాఘవయ్య నాటికి మూడవనాడే 
వచ్చునని యెంచి యతనికై ఆనందరావు వెచియుండెను 


తొమ్మిదవ ప్రకరణము 
స్వర్ణాభరణము 


రానుమోహనరాన్రు నారాయణరావుతో గూడ నరసీపట్టణము జేరినప్పటి నుండియు 
నానందరావునకై ప్రయత్నించుచుండెను కాన యతడెంత యత్నిందినను గూఢనాముడై 
వర్తించుచున్న యతనిని దెలిసికొన జాలడాయెను. ఇట్లాకటి రెండు రోజులు గడచెను 

ఇట్లుండ నొకనాడు రామమోహరావు నారాయణరావుతో గూడ పురంబున ప్రచ్చన్న వెషదారియై 
తిరుగుచుండగా నాక పురుషుడొక స్వర్జ్ణాభరణమును దెచ్చి యమ్మజూపుచుండెను అతని 
చుట్టును కొందజు పురుషులు మూగి యా నగనొక్కక్కరే చూచుచుండిరి అచ్చటకు వచ్చిన 
వారందజద్దాని సౌందర్యామును ప్రశంసించువారేగాని యొక్కడును దానిని కొనవచ్చిన వాడుగా 
జూపట్టలేదు రామమోహనరావంతయు బరికించుచుండెను నారాయణరావందజివలెనే యా 
నగను జూచి, యా యాభరణ విశ్రేతతో 'ఓయీ! ఈ నగ బాగున్నది! ఇంకను నీ యొద్ద నేమైన 
నగలున్నవాం' యన వాడు 'అయ్యా ఉన్నవిగాని యిటకు దేలేదు శ్రమయనక మా యింటికి 
వచ్చినచో వాని జూపెదనని వారిని తన యింటికి దీసికొనిపోయి కొన్ని నగలు తెచ్చి చూపెను 
నారాయణరావా నగలు జూచి యప్రతిభుడై తన యాశ్చర్యమును జైకి దొపనీయక 'ఓరీ! 
చోరాధమా! ఇవి దొంగిలింపబడిన నగలు వీని నమ్ముచున్న నీవు దొంగవు కనుక 
విశాఖుపట్టణములోని డిటెక్టివగు నీ రామమోహనరావు నిన్ను బంధించు'నని గద్దించెను 
రామమోహనరావు వెంటనే వానిని బంధించి 'యోరీ! దుర్మార్గుడా! నివు తప్పక రాఘవయ్య 
యనుచరుడవగు నానందరావువే! ఆ రాఘవయ్య కొంత ధనము, ఈ నగలు హరించి నీకిచ్చినాడు 
వీనిని నీవమ్ముచున్నావు కావున నిన్ను బంధించితిని! ఇక నీ వెంత బొంకినను లాభము లేదు! 
నీయొద్ద నింకను కొంత ధనము, నగలు నుండవలెను అబద్ధమాడక వాని నెక్కడ దాచితివో చెప్పు 
మని గద్దించి యడిగెను. 

ఆనందరావేమియును మాట్లాడక సిగ్గుచే దలవంచుకొని నిలువబడియుండెను 
రామమోహనరావతని నెంతో తజిచి యడిగినను మాట్లాడలేదు అంత డిటెక్టివు విసిగి వాని యింటి 


72 జడిశి వరిణయ రవాన్యము 


నన్వేషింపనేగి యెల్ల ప్రదేశములు వెదుకగా నొక పెట్ట యగపడెను దానిలో నేమున్నదో చూతమని 
తెఅచినప్పుడతని సంతసమునకు మేజయేమున్నది! ఆ పెట్టెను నారాయణరావు నొద్దకు దీసికొనివచ్చి 
“అయ్యా! ఈ నగలు, ధనము మివో కావో చెప్పుడని యడిగెను ఆ నగలు నారాయణరావువే! 
ధనము కూడ కెంచె మెచ్చు తక్కువలతో నంతయు నుండెను నారాయణరావు సంతసించెను 
రామమోహనరావన్నియు బైకి తీయగానే అతని కొక లేఖ గోచరించెను ఆనందరావు వెంటనే “హో! 
ఎంత పని' యని నేల గూలబడి విచార హృదయుడై చూచుచుండెను రామమోహనరావా లేఖు 
నిట్లు చదివెను 
“ప్రియ మిత్రమా! 
మొన్న నీతో జెప్పినట్టు రాజమహేంద్రవరమునకు వచ్చి దత్తు కొజకై ప్రయత్నించగా 

అతడు రామమోహనరావునకు బట్టువడెననియు నతనిని దీసికొని రామమోహనరావు 

విశాఖపట్టణమునకు బోయెనని దెలిసినది కావున నిక మనము తడవుజేసినచో 

ముప్పువచ్చును రామమోహనరావు విశాఖపట్టణము నుండి రాకమున్నే మనముదూర 

దేశములకు బారిపోవలయును కనుక నేను నేటికి మూడవనాటి కటకు వచ్చుచున్నాను! 

నీవు సాధ్యమైనచొ వొకటి రెండు నగలమ్మివేసి ధనము చూకూర్పుము నేనటకు రాగానే 

ఇర్వురము పారిపాదము 

ఇట్లు 
నీ ప్రియమిత్రుడు 
రాఘవయ్య 

దీనిని చదువగానే రామమోహనరావు మహానందమున నారాయణరావుతో “అయ్యా! ఈ లేఖ 
మొన్న వ్రాయబడినది! రేపు రాఘవయ్య యిటకు వచ్చితీరును అప్పుడు వానిని బంధించుదము' 
అని పలికెను అనంతర యతడానందరావును పోలీసు వారిచే విశాఖ పట్టణమునకు బంపివేసెను 


పదియవ ప్రకరణము 
నరూపణము 


రాఫఘునయ్స్యు రాజమహేంద్రవరమున దనయనుచరుడు పట్టుపడెనని విని ఇక 
దనకానందరావొక్కడే యాప్తమిత్రుడని యెంచి యతనితో గలిసి పారిపోయి ప్రాణములు 
దక్కించుకొనదలచెను అట్టి యుద్దేశము తోడ నతడు నియమిత దినసంబునకు దూమశకటము 
నెక్కి తొమ్మిది గంటలగుసరికి నరసీపట్టణము రోడ్డులో దిగి మోటారు బస్‌ మిద నెక్కి పండ్రెండు 
గంటలగుసరి కూరుచేరెను మోటారాగి యతడీవలకు దిగగానే కొందజు పోలీసు వారితొ 
రామమోహనరావట ప్రత్యక్షమై “ఓరీ! రాఘవయ్యా! ఇన్నాళ్లకు నీ పాపము పండినది ఇదివజలో 
ననేకులను దుఃబపెట్టినందులకు ఫలమిదే యనుభవింపు మని పలుకుచు నతని హస్తములకు 
శృంఖలముల దగిలించెను 


శీ పరిణయ రవహాన్యము ఇ 73 


పిమ్మట రామమోహనరావు నారాయణరావు తోడను బంధితుడగు రాఘవయ్య్యతోడను 
భద్రముగా విశాఖపట్టణము జేరుకొని, యదివరకే అచ్చట ఖైదీలుగా నుంపబడిన దత్తు, 
ఆనందరావులతో రాఘవయ్యను జేర్చి నారాయణరావు కామేశ్వరరావులతో వారిపై వ్యాజ్యెము 
తెమ్మని యుపదేశించెను తదనంతర మానిరూపకుడు నారాయణడరావు కామేశ్వరరావు లిచ్చిన 
సాక్ష్యముల మూలమునను, ఆనందుని యింట దొరికిన నగల పెట్టె, ఉత్తరముల మూలమునను 
నారల మీడి నేరమును నిరూపించి, వారతలో రాఘవయ్యకు ద్వీపాంతరవాన శిక్రయు, ఆనందరావున 
కైదేండ్లు కరిన కారాగార శిక్షయు, దత్తునకు రెండేండ్లు కారాగార శిక్షయు విధింపించెను. 

ఇట్లు నేరస్టులందటు శిక్షితులు కాగా రామమోహనరావు నారాయణరావు యొక్క ధనము, 
నగలతో బాటిప్పించి కృతకృత్యు డయ్యెను. నారాయణరావచిర కాలములోనే తన కుమారునికి 
సుగుణఖనియగు వనితామణి నోర్తుకందెచ్చి వివాహమొనర్చిను. కృష్ణారావు కొన్ని సంవత్సరములలో 
నున్నత విద్యాభ్యాసనము చేసి యుద్యోగ మొనర్చుచు కాపురమునకు వచ్చిన భార్యతోను, 
అపారమగు ధనముతోడను, అంతకు ద్విగుణీకృతమగు కీర్తితోడను మర్యాదగా గాపురము 
చేయుచు పుత్ర పౌత్రాభివృద్దిజెంది యందజకు దలలో నాలుకయై వర్తించుచు దనయావజ్ఞ్జన్మము 
రామమోతహానరావునకు గృతజ్ఞతాబద్దుడై యుండెను 


స్ట 





రిప చ నస స 
ఖ్‌ 
స్ట Wh 


we క స్య 


మిత్రులతో శ్రీ శ్రీ 





14 జీ (శీ భీ పరిణయ రహన్యము 





కూర్చున్నవారు ఎడమనుంచి ; తాపీ, సెట్టి లక్ష్మీన రసింహం, గుప్త, పురిపండా శివళంక రశొస్త్ర కః 
ఉన్నత లక్ష్మీనారాయణ, శ్రీపాద సుఇహ్మణ్యుళాస్త్రి, కొంపెల్ల జనార్డ ని! 
మధ్యవరుసలో ఎడమనుంచి  నాలుగవవారు శ్రీ శ్రీ 





(ఎకమమంచి అరవవారు) 


అభ్యుదయ రచయితలలో శ్రీ శ్రీ 


విరసం ప్రచురిస్తున్న 


శీ శీ సాహిత్య సర్వస్వం 


శే 


+ య య tt ౫ ౫ 


xX xX xX x xt xt xt 


"0 
లు 


oo ౦౧ + ౮)ల మీ (౮ గం « 


మం మం itn, il ము ము నం ఘట 
0 0 + 0 UM LOM ౨ ౦౧ 


పరిణయ రహస్యము, ప్రభవ 
అనువాద కథలు 

అనువాద నవలలు 

అనువాద నాటకాలు 

మహా ప్రస్థానం 

వొరం వారం 

14+ 1= 1 (రేడియో నాటికలు) 
చరమరాత్రి 

మున గురజాడ 


రెక్కవిప్పిన రివల్యూషన్‌ 
చైనా యానం 

సిప్రాలి 

మరో ప్రస్థానం 

వ్యూలు, రివ్యూలు 
వ్యాసాలు 
ఉపన్యాసాలు 

ప్రజ 


అనంతం 


ఇవి ఇప్పటికే వెలువడ్డాయి 


తరువాతి ప్రచురణలు 
అనువాద కథలు 
అనువాద నవలలు 
అనువాద నాటకాలు 


జాబులు 


వజక్‌ 
మో 


మహాకవి శీ శ్రీ సంపూర్ణ రచనలని 20 
సంపుటాలుగా విప్లవ రచయితల సంఘం 
ప్రచురిస్తోంది దీనిలో భాగంగా యిప్పటి 
వరకూ పదహారు సంపుటాలను ప్రచు 
రించాం ఎంతోమంది తమ షరతుల్లేని 
సహకారాన్ని అండివ్వటంవల్తే విరసం యీ 
పని నిర్వహించగలిగింది ఇంకా నాలుగు 
సంపుటాలు రావల్సిన పని మిగిలుంది ఈ 
సంవత్సరం ఆఖరికల్లా మిగతా రెండు 
సంపుటాలు తేవాలని ప్రయత్నిస్తున్నాం 
ఇప్పటివరకూ ప్రచురించిన సంపుటాలపై 
వచ్చిన డబ్బు, పెట్టిన ఖర్చులు చూస్తే కొన్ని 
అక్షల రూపాయల అప్షు ఎరుకుపోయింది 
ఈ అప్పు తీర్చడం ఒక పని కాగా, మిగతా 
నంవుటాల వ్రచురణకు చేయాల్సిన 
ఆప్పకోసం ప్రయత్నించాల్సి వుండి ఈ 
సందర్భంగా అభిమానులకు ఒక విజ్ఞప్తి 
చేస్తున్నాం 

విరసం ప్రచురించిన, ప్రచురిస్తోన్న శ శ్రీ 
రచనలు కొని చదవండి. ఈ పుస్తకాలు 
మీకు తెలిసిన నలుగురితో కొనిపించండి 
ఇదే మీరిచ్చే కొండంత అండ శ్రీ శ్రీ రచనలు 
కూడా వెయ్యి ప్రతులు వేసి అమ్ముకోలేక 
పోవడం మన దురదృష్టం 

ఈ పరిస్థితిని మనందరం కలిసి మారుద్దాం 
ఇందుకు మీ ప్రయత్న పూర్వక సహకారాన్ని 


స్నేహ హస్తాన్ని ఆశిస్తున్నాం 


విశాఖపట్టణం 


30-09-1999  చలనాొనిప్రనొద్‌ 


